ఈ నాబోధన - ఆ పదాన్ని మీరు వాడదలచుకుంటే - దానికి, 
ఎటువంటి “కావీరైట్‌' లేదు. దీన్ని మీరు 
పునర్ముద్రించడానికి గాని, పంపిణీ చేయడానికి గాని, 
తప్పుగా వ్యాఖ్యానించడానికి గాని, దాన్ని వికృతపర్దదానికి 
గాని, పాడుచేయడానికి గాని, దాన్ని మీ స్వంతమని 
ప్రకటించుకోవడానికి గాని మీకు పూర్తి స్వేచ్చ ఉంది, 
అందుకు నా అనుమతి గాని, ఇంకెవరి అనుమతి గాని 
అఖ్బర్లేకుండానే ! ? 


- యూజీ కృష్ణమూర్తి 


వినదగు యూజీ చెప్పిన ... 


ప్రథమ ముద్రణ : 2012 


ప్రతులు : 900 


వెల : రూ. 100/- 


ప్రతులకు : 

రాజశేఖర్‌ పాలడుగు 

స్నేహకుటి, నేరెళ్ళవలస కోలనీ, 
భీమునిపట్నం, విశాఖపట్టణం జిల్లా. 

ఫోన్‌ : 98496 35847, 99122 04999 


ముద్రణ : 

వంశీకృష్ణ ప్రింటర్స్‌ 
48-7-55/1, శ్రీనగర్‌ 
విశాఖపట్టణం - 530 016. 
ఫోన్‌ : 0891-6617988 


వా మూట 


యూజీ ఎవరో, విమిటో నాకు తెలీదు. గురు సౌరిస్‌ 'స్నేహకుటిలో యేటా 
ఆయన వుట్టినరోజు జరుపుతున్నా, స్నేహొతులు ఆయన్ని చూడ్డానికి వెళ్తున్నామన్నా, 
(ఫెంచ్‌ మిత్రుడు పాస్కల్‌ మా కబుర్లలో అల్లర్లలో ఉన్నట్టుండి 'యూజీ మీకు బాగా 
Suit అవుతాడు. ఆయనపై ముకుందరావు రానీన పుస్తకం తప్పకుండా 
చదువ'మన్నా నాకే ఆసక్తీ కలుగలేదు యాధృచ్చికంగా మరో మిత్రుని ద్వారా అదే 
పుస్తకం నా చేతికొచ్చిందాకా. ఇన్నేళ్ళూ విదో అద్భష్టం నన్నీ పెనుతుఫాను అంచుల్లోనే 
ఉంచి రక్షించిందేమో అనుకున్నా. యెందుకంటే యూజీ అంటే సమస్తం 
సర్వార్పణం. వదలాల్సింది గానీ, చేయాల్సింది గానీ, మారాల్సింది గానీ ఏమీ 
లేదంటూనే వంగిన మన నడుములపై ఘనమని అనాదిగా మోస్తున్న విలువైన 
మూటల్ని ఊడదియించి ఒక్కో వజ్రాన్ని గులకరాయిగా చూపి పారేయిస్తాడు 
మనతోనే. ఊత కర్రల్ని తన్నేసి 'భయం లేదు, నిటారుగా నడువిమంటాడు. 


“మీకే తోవా లేకుండా ఓ మూలకి నెబ్టేయడమే నా పనిన్న యూజీ ఓ మెషిన్‌ 
గన్‌. ఎటు తిరిగితే అటు, ఏ వివక్షా, కనికరమూ లేకుండా సమస్త మతాల్సీ, 
సిద్ధాంతాల్సీ, విశ్వాసాల్నీ, గురువుల్నీ, మానవ ఆలోచనాజనితమైన సమసాస్సీ ప్రతి 
“కదలికని పేలుస్తో సాగేవి ఆయన సంభాషణలు. యూజీ 49 వ యేట (విపత్తుగా 
యూజీ వర్ణించే) జ్ఞానోదయ స్థితి కలిగినప్పుడు ఆయనకు మరణాననుభమయ్యింది. 
అది అనుభవం కాదు, వ్యక్తికి సంబంధించిన సమస్తమూ ఆఖరయ్యి, అంతమయ్యి 
దేహంలోని ప్రతి కణమూ జీవ పరివర్తన చెందే ఈ ప్రక్రియనే అసలైన 'మరణిమనే 
వారు యూజీ. అప్పటినుండి ఆయన 89 వ యేట మన నుండి పూర్తిగా 
అద్భశ్యులయ్యే ఆఖరి మరణం వరకూ (మనం మృత్యువు అనుకునేది అసలైన 
మృత్యువు కాదనీ, అది అణువులు అటూ ఇటూ మారడం మాత్రమే అనేవారు 
యూజీ. వివిధ కాలాల్లో వ్యక్తులతో ఆయన సాగించిన విస్ఫోటపు సంభాషణల 
నించి కొందరు మిత్రులు సేకరించిన శకలాలివి. 


నీటి స్వచ్చతకూ, సూటిదనానికి అబ్బురపడి, ఈ పరమ సత్యాలకు ఎవరైనా 
తెలుగు చేస్తే బావుండుననుకున్నాను. 'ఎవరో ఎందుకు? నివే చేయ'మన్న మిత్రుల 
ప్రోద్బలంతో అటు తెలుగూ ఇటు ఇంగ్లీష్‌ విది సరిగా రాని నేను మొదలుపెట్టాని 
పుస్తకాన్ని. 


iii 


“నేను పోయేలోపు నీ పుస్తకం వస్తుందా నాయనా 9 అని అడిగేవారు 
పహైమావతిగారు. మీరు వెళ్ళిపోయారు. “విది నీ పుస్తకం 9” అంటూ దబాయించారు 
యోగానంద గారు రెణ్జెల్ల క్రిందటి. చివరికి ఈ పుస్తకం. 


తాత్విక విషయాల్ని వెల్లడించడానికి అప్పటికే ఉన్న ఆధ్యాత్మిక పరిభాషని 
కాక సాధారణ పదాలతోనే స్వంత శైలిని ఇంగ్లీషులో సృష్టించుకున్నారు యూజీ. 
ఆయన మాటల్ని తెలుగు చేసేప్పుడు సందర్భ పరిచయం లేకుండా, ముందు వెనుకలు 
లేకుండా ఆ భావాల్ని తీసుకురావడం కష్టమయ్యింది. అలా చేయడంలో కొన్ని 
చోట్ల సఫలమయ్యాను. మరి కొన్ని చోట్ల విఫలమయ్యి ఉండవచ్చు. 


వొళ్ళో కూచోబెట్టుకుని బలపంతో అక్షరాల్ని దిద్దించినట్లు నాచే ఈ 
ప్రయత్నాన్ని చేయించిన శీ వావిలాల సుబ్బారావు గారికి, శీ హనుమంత రెడ్డి 
గారికి, శీ చంద్రశేఖర్‌ గారికి కృతజ్ఞతలు. 


అక్టోబర్‌ 2012 రాజశేఖర్‌ పాలడుగు 


ముందు మూట 


చాలా సంవత్సరాల క్రితం, ఓ విథినిర్దితమైన రాత్రి తమిళనాడులోని 
ఎర్క్మాడులో, ఓ బ్రిటిష్‌ కాలపు ఇంటిలో మిత్రుడు వంధ్రశేఖరి కలల్ని యూజీ 
కృష్ణమూర్తి భోగిమంట వేశారు. వీడియో రికార్డింగ్‌లను విసరి కొట్టారు. ఎన్నో 
సంవత్సరాల నుండి స్నేహితులు ఆయనకు వ్రాసిన ఆత్మీయ ఉత్తరాల కట్టలనూ, 
వందలకొద్దీ తన అరుదయిన ఫోటోలనూ మంటల్లో కుక్కారు. యూజీకి 
సంబంధించిన వాటిని భద్రపరచాలని చంద్రశేఖర్‌ ఎన్నో సంవత్సరాల తరబడి 
విటిని వాలా కష్టపడి సేకరించారు. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ 
వస్తువులు ఓ జ్వాల (క్రింద అయిపోతే, అంతకు చాలాకాలం ముందు 
ముంబయులో ఓ అయిదు నక్షత్రాల హోటల్‌లో కాఫీ తాగుతున్నప్పుడు యూజీ 
నాతో అన్నది జ్ఞప్తికి వచ్చింది. “నేను చనిపోయాక, నాకు సంబంధించినదేది 
మీ లోపల కాని, బయట కాని, ఉండడానికి వీల్లేదు. నేను బతికుండగా 
ఎలాంటి సంస్థలూ లేక స్థాపనలూ నా చుట్టూ తలెత్తకుండా చూడడానికి 
తప్పకుండా నేను చాలా చేస్తాను. కాని నన్ను మీ మెదళ్ళలో ప్రతిష్టించుకోవడాన్ని 
నేనెలా ఆపగలను?” అని. రగిలే రుషిగా ఎంతోమంది పేర్కొనే యూజీ యొక్క 
ఈ దయలేని చర్య, అతడు తన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవడాన్ని 
ప్రదర్శింపచేసింది. ఏమి మాట్లాడతామో దానికి పూర్తి విరుద్ధంగా చేసే మనలో 
చాలామందిలా కాకుండా, మాట్లాడే తోవలో నడిచే మనిషున్నాడిక్కడ. కాలపు 
ఇసుకతిన్నెల నుంచి ఆయన తన పొద ముధ్రల్ని చెరుపుతున్నారు. 


కాని వాస్తవమేమిటింటే అలా చేయడంలో ఆయన విఫలమయ్యారు. 
యూజీ మన హృదయాల్లో ప్రతిష్టించబడి ఉండి, మనం పోయే వరకూ అక్కడే 
కొనసాగుతారనే ఖండించరాని వాస్తవానికి ఈ పుస్తకమే సాక్ష్యం. 


మనం తనని మరచిపోవాలని యూజీ ఎందుకనుకుంటారనే ప్రశ్న నాకు 
నేను వేసుకుని ఆశ్చర్యపడ్డాను. దానికి సమాధానం కొన్ని సంవత్సరాల తరువాత 
టీచర్స్‌ డే రోజున ఆయన్ని అభినందించడానికని నేను ఫోన్‌ చేసినప్పుడు 
తెలిసింది. “మానవాళికి ఈ టీచర్స్‌ డే రోజున మీ సందేశం విమిటి యూజీ” 
అని అడిగాను. నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన పాఠాలను నేర్చుకున్న వ్యక్తి 
నుంచి వాలా తలకిందులు నమాథానాన్ని ఊహించి నన్ను నేను 


Vv 


సిద్ధపరచుకున్నాను. కొద్దిసేపు ఫోన్‌లో నిశ్శబ్దం ప్రతిధ్వనించింది. అది 
న్యూయార్క్‌లో అర్ధరాత్రి. యూజీని పక్కమీద నుంచి నా ఫోన్‌ కాల్‌తో బయటకు 
లాగాను. 


“గురువులందర్ని నాశనం చేయాలి” అని ఆయన తీర్మానించారు. “ఈ 
రోజున ప్రపంచంలో మీరందరూ ఉన్న గందరగోళానికి బాధ్యత వాళ్ళదే. నిన్ను 
నీ స్వంత సంభావ్యతా శక్తిని స్పర్శించకుండా అడ్డుపడేది గురువే. అందుకే 
నేను అన్ని నమూనాలనూ బద్దలుకొట్టాల్సిన అవసరముందంటాను. జీవితం 
అనునరించదు. మీరు అనునరిస్తారు. నివు ఓ నమూనాని ఉ 
పయోగిస్తున్నంతకాలం, ఓ గురువు ననుసరిస్తున్నంతకాలం నీవో ఎంగిలి 
మనిషిగానే ఉండిపోతావు. ఒంటరిగా నడిచే థైర్యాన్ని నీవు తప్పనిసరిగా కలిగి 
ఉండాలి. నేను ఓ గురువును కాదు. ఎప్పుడూ అలా ఉండలేదు కూడా! కాని 
ఈ ప్రవక్తలు ప్రపంచంలో ఎన్ని చిక్కులు వదలివెళ్ళారో నీకు కనిపించడంలేదా? 
వాళ్ళు లేకుంటే, ఈ ప్రపంచం ఇంకా ఉత్తమ ప్రదేశంగా ఉండి ఉండేది” - 
అన్నారు యూజీ. “అవును యూజీ” అంటూ నేను గునగునలాడాను. 
“కృతజ్ఞతలు ఇంక ఉంటాను” అన్న నా మాటకు నవ్వి ఫోన్‌ పెట్టేశారాయన. 
ఆయన మాటలు నాపై ఎంత చెదరగొట్టే ప్రభావం చూపుతాయో ఆయనకు 
తెలుసు. 


కాని వాస్రవమేమిటంటే,. నేను వెదిరిపోయిన ప్రతిసారీ ఓ రకంగా మళ్ళీ 
జన్మించాను. భగవంతుడు, జీవితం, (పేమ. సృజనాత్మకత, మరణం మొదలైన 
వాటిగురించి నేను ఆయనతో చేసిన తీవ యుద్దాలు ఈ రోజు నేనిలా ఉండడాన్ని 
రూపుదిద్దుకునేలా చేశాయి. ఆయన మాటలు నా నిథుల పెట్టె. దాని నుండి 
కొన్ని రత్నాలను తీసి వాటిని ప్రపంచంతో పంచుకుంటాను. అలా చేయడమే 
నన్ను నజీవంగా ఉంచుతుంది. ఈ వుస్తకం అలా చేయుడం నన్ను 
సంతోషపెడుతుంది. 


ఫిఅవరి 9009 మహేష్‌ భట్‌ 
(ప్రముఖ హింది సినిమా దర్శకులు) 


యూజీ కృష్ణమూర్తి జీవితం - బోధనల 
సంక్షిప్త చిత్రణ 


“నేను మానవాళి రక్షకుడిని కాదు. నేనీ మత వ్యాపారంలో లేను. కేవలం 
దిన్ని (సహజ స్థితిని) వర్ణించడంపైన మాత్రమే నాకాసక్తి. మత వ్యాపారులు 
ఈ మొత్తంపై కప్పిన అతీంధియత, మార్మికతల్ని తొలగించడాలపైననే 
నాకాసక్తి మీ ఊహల్లో తప్ప, ఉనికే లేని స్థితి కోసం మీరు చాలా శక్తినీ, 
కాలాన్నీ వృథా చేసుకోవద్దని మిమ్మల్ని నేను ఒప్పించగలననుకుంటా” - యూజీ 
కృష్ణమూర్తి. 


1967, ఆగస్ట్‌ నెలలో ఓ రోజున పారిస్‌లో యూజీ స్నేహితులతో కలసి 
ఓ నృత్య ప్రదర్శన చూడ్డానికి “కెసినో డి పారిస్‌” కు వెళ్ళారు. అక్కడ హఠాత్తుగా 
అపరిచితమైనదేదో తనకు జరుగుతున్నట్లనివించిదాయనకు. తన లోపల ప 
ప్రత్యేక కదలికను ఆయన ఫీల్‌ అయ్యి, స్టేజ్‌ మీద నృత్యం చేస్తున్నది డాన్సరా 
లేక స్టేజ్‌కు దూరంగా కూర్చున్న తానా అన్నది తేల్చుకోలేకపోయారు. ఇద్దరి 
మథ్యా విభజన లేనట్లుంది. దీనితో మార్మిక చరిత్రలో మరెన్నడూ చదువని 
అత్యంత ఆశ్చర్యకరమైన, అవగాహన కాని మార్మిక అనుభవాలకు బీజం 
పడింది. చాలామంది మార్మికులు మాట్లాడినట్లు అవి పరమ సుఖానుభవాలు 
కావు. ఆ చైతన్య శక్తి విస్పోటనం వల్ల యూజీ దేహంలో మొదలయినది 
దాదాపుగా ఓ భౌతిక చిత్రహింస. అదే 'వైతన్య శక్తి తరువాత ఆయన్ని 'సహజ 
స్థితి అని యూజీ పిలిచే స్థితిలో ఉంచింది. 


యూజీ దేవాం ఓ అద్భుతమయిన మార్చుకు గురవ్వడం 
మొదలుపెట్టింది. తరువాత మూడు సంవత్సరాల కాలంలో తనదైన స్వంత 
లయలో పడింది. శరీర రసాయనత్వంతో పాటు అయిదు ఇంధ్రియాలూ 
రూపాంతర పరిణామం చెందాయి. కళ్ళు రెప్పలార్చడం మానేశాయి. చర్మం 
అత్యంత మృదువయ్యింది. దేహంలో వి భాగాన్ని రుద్దినా బూడిదవంటి 
వదార్థ మొచ్చేది. ఎడమవైపు వక్షం పెరిగింది. అన్నింటిలోనూ బాగా 
గమనించదగ్గ మార్చేమంటే, ఇంద్రియాలన్ని అంతకు ముందెరుగని అత్యున్నత 
సున్నితత్వంతో వ్యవహరించడం మొదలుపెట్టాయి. బాల్యం నుండి యవ్వనం 
వరకూ వేతనంగా ఉండి, ఆ తరువాత నిద్రాణమై ఉండే థైమస్‌ (Thymus) 
ర్రంథి తిరిగి వేతనమయ్యింది. 

అంతేకాక, యూజీకి బుద్దుడు, జీసస్‌, మహావీర, మొహమ్మద్‌, 
సోకటీస్‌, జుత్తు విరబోసుకుని నగ్నంగా ఉన్న కొందరు యోగినులు, 
పాందువుల దైవమయిన నరసింహావతారం, సగం మనిషి - సగం సీల్‌ 
దేహంతో ఉన్న గ్రీకుల దైవం - వీరందరి దర్శనాలయ్యాయి. చివరికి అవన్నీ, 


vii 


ఆయన వైతన్యం నుండి కడిగివేయబడ్డాయి. ఆఖరికి ఈ పవి రూపాలన్ని 
కూడా ఆ సహజ స్థితిలో కళంకాలే కనుక అవన్నీ పోవాలి. అదో భయంకర 
ప్రయాణం. ఆలోచన తాకని అనాది చైతన్య స్థితిలోనికి పెద్ద గంతు. అది ఓ 
నవీన మానవుని జననం. 


1918 లో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో ఓ ఎగువ మధ్యతరగతి భాహ్మణ 
కుటుంబంలో జన్మించి, గుడివాడలో తాతగారిచే మత వాతావరణంలో 
పెంచబడ్గారు యూజీ. పవిత్ర గ్రంథాల నుండి సూత్రాలను వల్లెవేయడం 
నేర్చుకున్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఎంతోమంది పవిత్ర వ్యక్తులనబడే 
వాళ్ళను కలుసుకున్న యూజీ, వారిలో చాలామందిని మోనగాళ్ళుగా 
గుర్తించారు. ఆయన థ్యానాన్ని యోగాన్ని సాధన చేశారు. ఎన్నో శాస్తాల్ని 
అభ్యసించారు. చాలా విన్న వయసులోనే 14 నుండి 91 సంవత్సరాల లోపు) 
ఎన్నో మతానుభవాల్లోంచి నడిచారు. అయినా అసంతృవ్రిగానే ఉన్నారు. 
మోక్షానికి, స్వాతంత్ర్యానికి తక్కువ కానిదాన్ని ఆశించారు యూజీ. ఇరవై ఒక్క 
సంవత్సరాల వయస్సులో తిరువణ్ఞామలై వెళ్ళి, రమణ మహర్షిని కలసి 
“మీకున్నదేదో అది నాకియ్యగలరా?” అని అడిగారు. “ఇస్తాను, కాని నీవు 
తీసుకోగలవా?” అనే ఎదురు ప్రశ్న వచ్చిందాయన్నించి. తనకు లేనిది రమణ 
మహార్షికున్న దేమిటా అని ఆ యువ అన్వేషి ఆశ్చర్యపడుతూ బయటకు వచ్చాడు. 
అదేదో తనకోసం తనకు తాను కనుక్కోవాల్సి ఉంది. ఆయన గురువుల చుట్టూ 
తిరగడం మానేసి తన్ను తాను పరిశిలించుకోవడం మొదలుపెట్టారు. 


మద్రాసు విశ్వవిద్యాలయంలో చేరి తత్వం మరియు మానసిక 
శాస్త్రాలను అభ్యనించారు. కాని ఆయనలోని లోతైన ప్రశ్నలకు అవి 
సమాథానాలీయలేకపోయాయి. యూజీ ఓ రోజున తన ఆచార్యుని ఇలా 
ప్రశ్నించారు. “మనం ఎప్పుడూ మనసు గురించే మాట్లాడుకుంటున్నాం. 
(ఫాయిడ్‌. జంగ్‌, ఆడ్లెర్‌ ఇంకా ఇలాంటివాళ్ళందరి పుస్తకాలను ఎన్నో 
చదువుతున్నాం. కాని మీ నృంతంగా మనను గురించి విషైనా 
తెలుసుకున్నారా?” అని. అది ఓ ఇబ్బందికరమైన ప్రశ్న మాత్రమే కాదు 
ప్రమాదకరమైనది కూడా. కేవలం ఆచరణాత్మక థృక్పదం ఉన్న ఆ ఆచార్యుడు 
యూజీని అలాంటి ప్రశ్నలడగడం మానేసి ఊరకే పాఠాల్ని వ్రాసుకుని, వల్లె 
వేసుకుని పరీక్షల్లో వాటిని వ్రాయమని సలహా ఇచ్చాడు. విద్యార్థికా సలహా 
నచ్చక ఆ చదువు వదిలేశాడు. 

తరువాత వివాహం. ఆయన భార్యకు ఆంగ్లంలోనూ, సంస్కృతంలోనూ 
డిగ్రీలున్నాయి. వాలామందిలానే ఆయనా ఓ పురుషాధిక్య భర్త. వాళ్ళకు 
నలుగురు సంతానం. అప్పటికి యూజీ, అనీబిసెంట్‌ మరియు సి. డబ్యూూ. 
లెడ్‌బీటర్‌లచే నడుపబడుతున్న దివ్య జ్ఞాన సమాజంలో చేరారు. “20వ 
శతాబ్ధపు ప్రవక్తొగా అనీబిసెంట్‌తో బహిరంగంగా ప్రకటింపబడిన జిడ్డు 


viii 


కృష్ణమూర్తి సాన్నివాత్యంలోకి వచ్చారు యూజీ. అప్పటి నుండి ప్రపంచం అంతా 
తిరుగుతూ తన మనను దానిలో లేకున్నా దివ్య జ్ఞానం గురించి ఉ 
పన్యాసాలిచ్చారు. 


అప్పుడు అనివార్యమైనది జరిగింది. 1961 లో వివావాం 
విచ్చిన్నమయ్యింది. దివ్య జ్ఞాన సమాజం నుండి బయటపడ్డారు. జేకే (జిడ్డు 
కృష్ణమూర్తిని వదిలేశారు. మూడు సంవత్సరాలపాటు లండన్‌లో తల లేని 
మనిషిగా, గాలికి ఎగిరే ఎండుటాకులా విచ్చి తిరుగుడు తిరిగారు. ఈ సుదిర్భ 
“ఆత్మ యొక్క చీకటి రాత్రి” ముగిసి ఉపనిషత్తులు చెప్పే పరమానంద స్థితిలోనో 
లేక హృదయ వైశాల్యంలోనో ఉదయించక ఓ విపత్తులో, ఓ మతాతీత జీవ 
పరివర్తనలో ఉదయించింది. 


యూజీ అనుభవాలు లేక ఆయన సహజ స్థితి అని పిలిచేది, ఇంకా 
ఆయన బోధనలు ప్రపంచమంతటా ఉన్న మత సంప్రదాయాలకు గొప్ప 
సవాలుగా నిలచాయి. వాస్తవానికి యూజీ మాట్లాడిన దానిలో బోధన లేదు. 
బోధన అంటే, మన జీవన విధానంలో పరిపూర్ణ మార్చుకై అనుసరించాల్సిన 
ఓ పద్ధతి, ఓ వ్యవస్థ లేదా ఓ సాంకేతికతని సూచించేది. తాను మాట్లాడేది 
జోధథనారంగం బయటిదని యూజీ నొక్కిచెప్పారు. వాస్తవ దృష్టిలో చూస్తే అసలు 
గురువు లేడు. ఉపదేశింపబడేది లేదు కనుక బోధన అనేది లేదు. ఆయన 
మాటల్లో ప్రతీకత (దేన్నో దాన్ని సూచించే పద్ధతి) లేదు, ఆధథిభౌతికత లేదు, 
మార్మికత లేదు. ఆయనేమి మాట్లాడారో దాని అర్ధం అదే. యూజీ భాషలో 
కొత్తదనమేమీ లేదు. తత్వవేత్తలు, శాస్రవేత్తల్లా ఆయన కొత్త పదాల్ని 
సృష్టించలేదు. జీవితాన్ని స్వచ్చమైన, సరళమైన, భౌతిక, దైపొకమైనదిగా 
వర్ణించడానికి ఆయన ఆథిభౌతిక ఉచ్చస్వరాలు, ఆధ్యాత్మిక విషయాలు లేని 
సామాన్య వాడుక పదాల్ని ఉపయోగించారు. తద్వారా జీవితం అమానసికం, 
అమార్మికంగా అయ్యి, చివరికి దాన్నుండి గొప్ప వివ్లవాతృకమయినది వచ్చింది. 


సాధారణంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలతో ఆయన జరివీన 
స్వేచ్చాపూరిత సంభాషణలతో ఆయన రెండు పనులు చేశారు. 


మొదటిది, తాను, తన దేహం, భౌతికంగా, దైపొకంగా వ్యవహరిస్తున్న 
తీరును వర్ణించడం. దాన్ని ఆయన 'సహజ స్థితిగా పిలిచారు. సమస్త కోరికలు, 
భయాలు ఇంకా భగవంతుడు, సత్యం, సంతోషం, సుఖాలకైన అన్వేషణలు 
ముగింపుకు వళ్చిన 'ఫాచినత లేని ఆది ఎరుకి లేదా “విభజన లేని చైతన్య 
స్థితి అది. అది భగవంతుడిని ఎరిగిన స్థితో లేక జ్ఞానోదయ స్థితో కాదని ఆయన 
నొక్కి చెప్పారు. అది పరమానంద స్థితి కాదు, అత్యున్నత సంతోష స్థితీ కాదు. 
అక్కడ కేవలం జీవం యొక్కనాడి, లయబద్ధత, ఘాతం మాత్రమే ఉంటుంది. 
అక్కడ వఏిర్సడిన పరిస్థితులబట్టి గాని, ఎవరినుంచయినా వచ్చిన ఓ ప్రశ్నకు 
ప్రతిస్పందనగా గాని ఆలోచనలు తలెత్తి వాటంతట అవే మండిపోయి శక్తిని 


IX 


విడుదల చేస్తాయి. అక్కడ ఆత్మ లేదు. ఉన్నది దేహం మాత్రమే. ఆ దేహం 
అమరమయినది. అది తెలివిడి లేని, అకారణ విస్మయ స్థితి. “ఇలా నీవు ..... 
ఆలోచన యొక్క యాంటత్రికత నుండి బయటపడి కూడా వ్యవహరిస్తుంటావు” 
అని యూజీ నొక్కి చెప్పారు. 


రెండవది. మనం ఎలా వ్యవహరిస్తున్నామో ఆయన వర్ణించారు. ఉ 
నికే లేని దేవుళ్ళు, లక్ష్యాలకై అన్వేషణలో, మనం ఎలా ఉన్నామో అలా కాక, 
ఇంకెలాగో మారడానికి నిరంతరం ఘర్షిస్తూ పరస్పర వ్యతిరికాల ప్రపంచంలో 
ఎలా ఇరుక్కుపోయామో చెప్పారు. ఎలా మనందరం ఒకే వాతావరణాన్ని 
ఊపిరిని పంచుకుంటామో, అలానే అందరం ఒకే “ఆలోచనాగోళం”లో 
ఆలోచించి వ్యవహరిస్తాము. ఎందుకు, ఎలాగ మనకు క్రియా స్వేచ్చ లేదంటే 
ఆలోచన ముగిసే వరకూ, ముగింపుకు వచ్చే వరకూ స్వేచ్చ ఉండదు - కాని, 
ఆలోచన తన్ను తాను అంతమొందించుకోవాలనుకోదు. ఆలోచన స్వీయ 
రక్షణతో కూడిన నియంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. తన స్వంత 
మనుగడకోసం, తనకు తాను ఉరవడి నిచ్చుకోవడంకోసం అది అందుబాటులో 
ఉన్న ప్రతి యుక్తిని ఉపయోగిస్తుంది. ఆలోచన మన భావాల్ని, కార్యాల్ని 
నియంత్రించి, మలచి రూపుదిద్దుతోంది. భావన మరియు చర్య - రెండూ 
ఒకేలాందీవి, ఒక్కటే కూడాను. మన కార్యాలన్నీ భావనల నుండి జన్మించినవే. 
మన భావనలన్ని ఓ తరం నుండి మరో తరానికి అందించబడిన ఆలోచనలే! 
మన చుట్టూ ఉన్న జీవంతో సామరస్యంగా జీవించడానికి, సహాయపడడానికి 
ఈ మనసు ఓ పనిముట్టు కాలేదు. అందువల్లనే ఈ జీవావరణ సమస్యల్ని ఈ 
కాలుష్య సమస్యల్ని, మనల్ని సర్వనాశనం చేయగల అత్యంత విధ్వంసక 
ఆయుధాల్ని సృష్టించుకున్నాము. 


యూజీ తన ఎనభై తొమ్మిదో విట, 9007 మార్చి 99 న ఇటలీలోని 
వాలెక్రోసియాలో, ఓ స్నేహితుని భవంతిలో అస్తమించారు. యూజీ ఎన్నడూ 
మరణించడం గురించి ఎలాంటి భయమూ, పట్టింపూ కనపర్చలేదు. “జీవం, 
మరణం వేరు చేయబడనివి. మీరు దేన్ని మరణమనుకుంటారో అది చోటు 
చేసుకున్నప్పుడు. దేహం తనకు తాను, దాని మూల ధాతువుల క్రింద విడిపోయి 
జీవం కొనసాగడానికి ఆధారాన్ని సమకూరుస్తుంది. అలా చూస్తే దేహానికి 
మరణం లేనట్లే” అని యూజీ అంటుండేవారు. తన అభిమాన సమూహాలపై 
ఇప్పటివరకూ ఆయన కలిగించిన, ఇంకా కలిగించబోతున్న ప్రభావాన్ని 
మాటల్లోనికి తీసుకురావడం చాలా కష్టం. 


జారుతున్న వెండి జుత్తుతో, లోతైన నేత్రాలతో, బుద్దుని వంటి పొడవైన 
కర్ణాలతో ఉన్న ఆయనది ఓ విస్ఫోటకపు సమక్షం, అయినా నిర్మలమయినదే. 


ఫిబవరి 9009 ముకుందరావు 


తాత్వెత చెంతనలాో నూతన ధాకరణి 


(సెప్టెంబర్‌ 6, 1993న ఆలిండియా రేడియో, హైదరాబాద్‌ నించి 
“స్రవంతి' కార్యక్రమంలో ప్రసారమైన ప్రసంగం) 


యూజీ కృష్ణమూర్తి అవతారపురుషులు కారు. మహాత్ములు కారు. 
గురువు కాదు. యోగి కాదు. వక్త కాదు. విదో మానసిక పరివర్తన కలిగిన 
వ్యక్తి కాదు. ఇట్లా చెబుతూ పోతే యీ జాబితా ఎడతెగకుండా, వేదాంతులు 
పరబహ్మని “ఇది కాదు-ఇది కాదు, నేతి-నేతి, అంటో చెప్పాలని చూసే 
ధోరణిలో పడే ప్రమాదం వుంది. ఇంతకీ ఎవరాయన? అంటే, సరైన-సూటైన 
పదం కోసం వెతికి, విసిగిపోయి, “ఒక తరహా తత్వవేత్త అని చెప్పాల్సి వొస్తుంది. 
గత అరవై విళ్ళుగా నిలకడ లేకుండా దేశ విదేశాటనం చేస్తూ వొస్తున్నారు 
గనుక, 'లోకసంచారి” అన్నపదం అతికినట్టు సరిపోతుందేమో! ప్రపంచంలో 
యూజీగారు... యూజీ కృష్ణమూర్తిగారు.... “యూజీ' అనే పొడి అక్షరాలతోనే 
లోకప్రసిద్ధులు. విరు దర్శించని దేశం లేదు. అమెరికా, ఆస్టేలియా, యూరోపు 
ఖండాలే కాక రష్యా, చైనా దేశాలు కూడా తిరిగారు వారు. 


ఆంధ ప్రదేశాన్ని ఇరవై వళ్ళు తన రచనా ప్రభంజనంతో అదరగొట్టిన 
గుడిపాటి వెంకటచలం - ముచ్చటగా “వలం - పేరు విననివాడు అరుదు. 
తన స్యీయవరిజ్ర “వలం పుస్తకం చివర్లో 'యూజీ క్షమించండి!” అంటో తన 
కథని ముక్తసరిగా ముగిస్తాడు. ఉపోద్దాతాల్లేకుండా పేర్లు ప్రవేశపెట్టే చలం 
ధోరణికి అలవాటుపడ్డవారు కూడా 'ఎవరు చెప్మా యీ యూజీ? అనీ తలలు 
గోక్కొని వుంటారు. చలమంతటివాడు తన కథ రాసుకుంటో చివర్ని ఎవరో 
యూజీని క్షమించమనడంలో అంతరార్థమేమిటి? నా ప్రశ్నకి సమాథానంగా 
చలం చెప్పారు : “....... పురుషుడి మిద స్రీ ఆలంబనం పోతేనే గాని స్రీకి 
మోక్షం లేదు. పురుషుడికి లేదు”. అని రాశాక చప్పున తట్టింది నాకు, 'యూజీ 
అసలు మోక్షమే లేదంటోంటే నేనేదో మోక్షం వుందని రాస్తున్నానే' అని. దానికి, 
“క్షమించండి యూజీ అన్నాను.” చలం జీవితం చివరి దశాబ్దంలో యూజీ 
ప్రభావం ఆయనపై ఎంత గాథమో చెప్పాలంటే మాటలు చాలవు. 


చలం మల్లేనే యూజీ వల్ల ప్రభావితుడైన మరో కవిమిత్రుడు, వజీర్‌ 
రహ్మాన్‌. తెలుగువారికి రహ్మాన్‌ అందించిన చివరి కాన్క - “సాహసి” అనే కవితా 
సంకలనంలో యూజీని గుర్తుతెచ్చుకొంటో రాస్తారు. “...... యూజీ 
ఆలోచనాపద్ధతి జిడ్డు కృష్ణమూర్తిగారి కోవకి చెందినట్టు కనబడ్డుంది. కాని, 
కాదు. అసలు మొత్తం తాత్విక కట్టడాలని ఏమాత్రం రాజీవడకండా 
సమూలంగా ధ్వంసం చేస్తారు యూజీ. సాధనా పద్ధతుల్ని వాటి ఆవశ్యకతనీ 


Xl 


పూర్తిగా నిరాకరించడమే కాదు, అసలు సాధించడానికేమీ లేదంటారు.” 


పదిహేడేళ్ళ క్రితం వజీర్‌ నా ఉత్తరం అందగానే, యూజీని కలవడానికి 
బెంగుళూరు వొచ్చారు. ఆ రోజు - ఆ డిశంబరు ఉదయం - వజీర్‌, యూజీల 
మధ్య జరిగిన సంభాషణ నాకిప్పటికి గుర్తు. 

“యూజీ, చచ్చింతరవాత వమవుతాం?' వజీర్‌ సూబైన ప్రశ్న. 


“కాలిస్తే బూడిదవుతాం. పాతితే కలిసిపోతాం. సముద్రంలో పారేస్తే 
జలచరాలకి ఆహారమవుతాం. అంతే.” యూజీ సమాథానం. తెల్లబోయాడు 
వజీర్‌. 


“దేహం గురించి కాదు నేనడగడం....” 
“దేహం కాక వేరే వముందనుకుంటున్నారు?” యూజీ ఎదురు ప్రశ్న. 
'జీవమనేది వుందికద, అదేగా మనకి, జడపదార్గాలకి తేడా?” 


యూజీ చిరునవ్వు నవ్వారు. 'జీవముందికద అంటున్నారు. మీకెట్లా 
తెలుస్తోంది? జీవిస్తున్నాననే అనుభూతి ఎట్లా సాధ్యం?” 


నేనున్నాననే స్పృహ నాకు స్పష్టం.” అన్నారు వజీర్‌. 
“ఈ స్పృహలూ, సంవేదనలూ, అనుభూతులూ.... ఇవన్నీ యోచనకే 


మారుపేర్లు. ఆలోచన ద్వారా తప్ప ఏ వొక్కటీ అనుభవానికి రాదు. అనుభవానికి 
ఏది రావాలన్నా దాని గురించిన జ్ఞానం ముందే వుండి తీరాలి. అన్నారు యూజీ. 


వజీర్‌ వొక్క క్షణం ఆలోచిస్తూ వుండిపోయారు. 'ఐతే. నేనున్నాననే స్ప 
ఎహె నుత్రయోచనే అనుకున్నా చచ్చిన తర్వాత దాని గతి ఏమవుతుంది? అని 
అడిగారు చివరికి. 


'యోచనలనేవి మీ స్వంతం కావు. విద్యుదయస్కాంత తరంగాలమల్లే 
సర్వత్రా నిండివుంటాయవి. ఒక రేడియో సెట్టు పాడైతే ఆ తరంగాలకేం నష్టం?” 


“ఐతే, చివరికేం మిగుల్తుంది?” వజీర్‌ గొంతులో సన్నగా వణుకు. 


“ఏం మిగలదు. అసలు యిప్పడేముంది గనక, చివరికేదో మిగలడానికి? 
మీలో యిప్పడేముందో చెప్పండి.” అన్నారు యూజీ. మౌనంగా, సాలోచనగా 
చూస్తూ వుండిపోయారు వజీర్‌. ఆ శీతాకాలం పుదయపు చలిలో వారి నుదుటి 
మీద చిరుచెమట్లి. 


ఆ తర్వాత ఒక్కసారి యూజీతో అన్నా నేను : “మీ మాటలు వజీర్‌ 
మనసులో చాలా గాఢంగా పడ్డాయిలా వున్నాయి. ఆయన ధోరణి గమనిస్తే, 


Xu 


పూర్వం మీరు రమణమహర్షిని చూసి “మీలో వున్నదేదో నా కివ్వగలరా?'” అంటో 
అడిగినట్లుంది.” 


కాదన్నారు యూజీ. “అప్పటి నా మనోస్టితి వేరు. నాలో అప్పటికే 
ఆథ్యాత్మిక జీవనం, సాథనలు, గురువులు, వారి బోధలు - వాటిన్నిటిమిదా 
వట్టుపోయింది. భమలన్ని మండిపోయాయి. నిజానికి వొక మి(తుడి 
బలవంతం మీద అయిష్టంగా, అనుమానంగా, తటపటాయిస్తూ వెళ్ళాను 
రమణమహార్షిని చూడ్డానికి. అప్పటికి నా వయస్సు ఇరవై నొకటి.” 


“ఆయన్ని చూడగానే మీకేమనిపించింది?” అడిగాను. 


“మీరనుకొనే వుదాత్త ఖావాలేవి రాలేదు. *ఈ గోచిపాతరాయుడు నాకేం 
సహాయం చేయగలడు?” అనిపించింది ముందు. కాని, నాలో లేనిదేదో 
ఆయనలో వుందనిపించి - “మీలో వున్నదేదో నాకిస్తారా?” అని అడిగాను. 
ఆయన మొదట వినిపించుకోకపోయినా రెట్టించాను. “ఇస్తాను. ఏతే, నువ్వు 
తిసుకోగలవా?' అని ఆయన ఎదురు ప్రశ్నించేప్పదికి 'షాక్‌ అయ్యాను. “ఎంత 
తల బిరుసు! నన్ను 'తిసుకోగలవా' అని అడగడమా? అనిపించింది. 
అసలెవడికన్నా ఆ అర్హత వుంటే అది నా వొక్కడికే నన్న థీమా నాకప్పుడు. 
“ఎన్ని సాధనలు చేసాను. ఎన్ని ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు సాధించాను. ఎంత 
తపించాను. నేను తీసుకోలేనని అనుకుంటున్నాడంటే ఆయనలో వున్నదేమిటి?” 
అన్న ప్రశ్న నాటుకుంది నాలో. తర్వాత ఆ (ప్రశ్నే కాస్త మారింది. 'రమణలో 
గాని, బుద్దుడిలో గాని, విసులో గాని వుండిందేమిటో నా కెందుకు? అసలు 
ఏళ్ళంతా చెప్పే 'మోక్ష'మనేది వుందా? విమిటా మోక్షస్థితి?” అన్న ప్రశ్న 
రగుల్కుంది.” 


యూజీలో అప్పట్నించి 'మోక్షస్థితి విమిటి?” అన్న జిజ్ఞాస తప్ప ఆ స్థితి 
సాధించుకోవాలనే ఆరాటం పోయింది. క్రమేణా ఆ ప్రశ్న “ఇంతింతై 
వటుడింతింతై....” అన్న రీతిగా తీవ్రమౌతో ఆయన జీవితాన్నంతా ఆక్రమించి 
మారణహోమం చేసింది. చివరికి ఆ హోమంలో - ఆయన యూనివర్సిటీ 
చదువు, సంసారం, ఆస్తిపాస్తులు, జిడ్డు కృష్ణమూర్తితో స్నేహం, దివ్యజ్ఞాన 
సమాజంలో కీర్తి ప్రతిష్టలు, మేటి వక్తగా గుర్తింపు - సమస్తమూ సమిధలమల్లే 
భగ్గుమని నుండి లండన్‌ వీధుల్లో బికారిగా మిగిలారు యూజీ. 

అటువంటి నిస్సహాయ పరిస్థితిలో “వాలంటైన్‌ డి కర్చ్‌న్‌ అనే స్విస్‌ మహిళ 
సహజ సహానుభూతితో అర్థం చేసుకుని యూజీకి అండగా నిలబడి వారి రక్షణ 
ఖారం సంతోషంగా స్వీకరించగానే వారి జీవితం సరికొత్త మలుపు తిరిగింది. 
స్వీట్టర్లాండు 'ఆల్ఫ్స్‌' కొండల్లో “సానెన్‌' అనే గ్రామంలో యూజీకి వసతి 


xiii 


కల్పించింది వాలంటైన్‌. ఆనాటి నించి నేటికీ అదే వారి ముఖ్య నివాసం. తర్వాత 
కొన్నేళ్ళకి 1967వ సంవత్సరం జూలై 9న, యూజీ వో చెట్టు కింద కూచున్నారు. 
ఎదురుగ్గా విడు కొండలు - విడు లోయల విస్తారమైన దృశ్యం. సానెన్‌ 
ప్రపంచంలోనే అతి రమణీయ ప్రదేశాల్లో ముఖ్యమైంది. యూజీ మనసులో 
ప్రచండ వేగంతో సుడులు తిరుగుతో అదే ప్రశ్న : “మోక్షస్థితి ఏమిటి?” అన్న 
(ప్రశ్న అంతకంతకూ అది తీవమౌతో అయన ఉనికి పూర్తిగా ఆ ప్రశ్నే 
ఐపోయింది. హఠాత్తుగా ఆ ప్రశ్న అంతర్థానం. ఐతే, అదేదో సమాథానం 
దొరికినట్టు కాదు. తక్షణం వారి దేహంలో పెద్ద అణుబాంబు పేలుడులాటి 
స్పోటన. అణువణువూ, నరనరమూ పేలిపోతున్నట్టు. మెదడంతా గడ్డకట్టి బుర్ర 
బిగుసుకుపోయినట్టు. దేహం నిర్జీవమై అక్షరాలా మరణించిన యూజీ నలభై 
ఐదు నిమిషాల అనంతరం తామిప్పుడు చెప్పే “సహజస్థితిలో మేలుకున్నారు. 
ఆరోజు సరిగ్గా వారి నలభై తొమ్మిదవ పుట్టినరోజు. ఆరోజున 'జ్ఞానోదయంి 
సిద్ధిస్తుందని వారి చిన్నప్పుడు పలికిన కౌమారనాడి జోస్యం ఆ విధంగా 
ఫలించింది. 


“ఆ క్షణం నించి 'నేను' లేను. అప్పుడు పోయిన దేహస్సుతి మళ్ళీ రాలేదు. 
ఈ 'స్థితి' ఆధ్యాత్మికం కాదు. ఆముష్మికం అంతకన్నా కాదు. దేహేంధ్రియాలు 
పరస్పర సంబంధం లేకుండా, వేటికవే స్వతంత్రంగా మసులుతో దేహమనే 
ఈ యంత్రాన్ని అతి చాకచక్యంగా నడుపుతున్న గమ్మత్తు యిది. దేహంలో 
అణువణువునా సంభవించే తిరుగులేని జైవిక, రసాయనిక మార్చు. నా కథ 
అక్కడితో సమాప్తం.” అంటారు యూజీ. 


వారి దేహంలో, వినాళగ్రంధుల స్థానాల్లో చిత్రవిచిత్రమైన ఆకారాల్లో 
చర్మంపైకి రంగులు పొంగి యోగనాడీ చక్రాలమల్లే భ్రాంతి కలిగించేవి 
చూసేవారికి. వారి వక్షంలో కుడివైపు పురుష రూపం వుంటోనే, ఎడమవైపు 
నరనారి సంయోగానికి పరాకాష్టగా ఎడమ వక్షం స్రీరూపం దాల్చింది. ఆ 
తర్వాత ఈ వైనాన్నంతా యూజీ తమ సహజ హాస్య ధోరణిలో 'నా ఉపద్రవం" 
(Calamity) అని ఎందుకంటారో వివరిస్తూ 'ఈ సహజస్థితి ఏదో మోక్షమని, 
బహ్మానందమని, చెక్కుచెదరని శాంతి అనీ అనుకునేవన్నీ మీ వూహాగానాలే. 
నిజానికదో యాతన దేహానికి. ఆనందమో, విషాదమో, తెలీని అయోమయ 
స్థితి అని మీకు తెలిపేందుకోసం ఇదో పుపద్రవం అంటాినంటారు. 


యూజీ పూర్తి పేరు ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి. బందరులో వుట్టి 
గుడివాడలో పెరిగారు కాబట్టి నూటికి నూరు పైసలా మన ఆంధ్రుడేనని మనం 
చంకలు గుద్దుకోవచ్చు గాని వారుమాత్రం 'నేను ఏ దేశానికీ, ప్రాంతానికీ, 
కులానికీ, మతానికీ చెందను. నాకో ఠికానా లేదు" అంటారు. 


XIV 


యూజీ ఏం చెబుతారు తమ దగ్గరికొచ్చేవారితో? “మీరు ముక్తి, 
జ్ఞానోదయం కావాలనుకుని వెతుకుతోంటే నా దగ్గరికి రాకండి. నేనేమి 
అమ్మటం లేదిక్కడ. బజార్లో కావలసినంతమంది గురువులు సాధు వ్యాపారంలో 
తమ తమ సరకు అమ్ముకుంటున్నారు. వాళ్ళనాశయించి మీ ముడుపులు 
చెల్లించుకోండి. వి అపోహలకి, అనుమానాలకి ఆస్కారమివ్వకుండా ఒక 
విషయం స్పష్టం చేస్తున్నా నేను గురువును కాను. జ్ఞానిని కాను. నానించి 
మీకేం రాదు. వం లాభం జరగదు. అసలు నేను మీకేం చేయలేను. ఆ 
మాటకొస్తే నానించే కాదు, ఎవరినించీ మీకేం అవసరం లేదు కూడా. ఎవరన్నా 
మీతో అతీతమైనదేదో వుందనీ, ఇస్తామని చెబితే వాళ్ళ మాటలు మాత్రం 
నమ్మకండి. అదంతా వుత్త బూటకం. మీకు నేను చెప్పగలిగిందల్లా వొక్కటే : 
మీ చంకల కింది ఊతకర్రల్ని వినిరిపుచ్చుకు పారేయండి. మీకు 
పడిపోతామెమోనని భయం. అట్లా నూరిపోసి జీవితాంతం మిమ్మల్ని 
అవిటివాళ్ళుగా చేసారీ పుణ్యపుంగవులంతా. నే చెబుతున్నా. మీకేం కాదు. 
మీ కాళ్ళు నిక్షేపంగా వున్నాయి. కింద పడినా మీ అంతమీరే లేచి నడవగలరనే 
భరోసానిస్తున్నా. ఈ ఊతకర్రలకి బదులు సరికొత్త ఎలక్షానిక్‌ ఊతకర్రల్ని 
నన్ను సప్లయి చేయమని అడక్కండి. మీకు ఏ ఆథారాలూ అవసరం లేడు.” 
అంటారు. 


“జ్ఞానోదయమనేది వుంటే అది నూటికి నూరుపాళ్ళు భౌతిక, దైహిక 
స్థితి. దీనికి మతసంబంధమైన విలువలు లేవు. నైతిక, సామాజిక, ధార్మిక 
అంశాలకీ తావు లేదు యిందులో. దీనికి ఎల్‌. ఎస్‌. డి. (L.5.D.) వంటి 
మాదక(ధ్రవ్యాలు సేవించడంవల్ల కలిగే స్థితులతో నిమిత్తం లేదు. అవన్నీ 
అనుభవాలు. ఇది కాదు.” 


“మానవ శరిరం వొక యంత్రం లాంటిది. రక్తనాళాల్లో రక్తపోటు, 
గుండె కొట్టుకునే శబ్దం. అన్ని రొదలూ కలిసి, జపం - ధ్యానం చేసే సమయాల్లో 
ఆలోచనల ఉధ్భతం తగ్గటింవల్ల, ఒక్కోసారి పెద్ధ హోరుగా వినబడుతుంది. 
శరీర యంత్రంలో ఈ రాదనే విని, అదేదో ఓంకారమని, బహ్మనాదమని 
(భమిసారని నా వాదం” అంటారు యూజీ. 


ఈ విధంగా 'సహజస్థితి అనేది కేవలం భౌతికమైన స్థితిగా చెబుతో 
నేటి తాత్విక, ఆధ్యాత్మిక, రంగాల్లో కొత్త వెలుగులు విరజిమ్ముతున్న యూజీకి 
థ్యేయమనేది వుందా? “ఉంటే అది కేవలం ఈ నహజస్ట్థితిలో నేనెట్లా 
మసులుతున్నానో వివరించడం - ఈనాడు ఆథ్యాత్మికం పేరిట చలామణి 
అవుతున్న మోసొల్ని అపోహల్ని, అవివేకాల్ని మీ మనసులకి ఎత్తిమూపడం - 
అంతకు మించి ఏ ధ్యేయమూ లేదు” అంటారు యూజీ. 


XV 


అందుచేతనే యూజీకి ఆశమాల్లేవు. సంస్థలు లేవు. నిధుల్లేవు. ఆయన 
ఏ కేంద్రాన్నీ స్థాపించలేదు. ఆయన వేదికలెక్కరు. ఉపన్యాసాలివ్వరు. పుస్తకాలు 
రాయరు. తమదొక ఫలానా దృక్పృథమని చాటుకోరు. ఇంకోర్ని తమవైపుకి 
తిప్పుకొనే ప్రయత్నమన్నా లేదు వారిలో. 


యూజీ ప్రసంగాలన్ని ఇంగ్లీషు భాషలోనే. ఒక్క ఆధ్యాత్మిక విషయాలే 
కాదు, ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు, వైజ్ఞానిక పరిశోధనలు - 
ఇట్లా ఒకటేమిటి, “రోగం నించి దైవం దాకా - వి విషయంలోనన్నా సరే, 
నిర్దిష్టమైన శైలిలో అనర్గళంగా మాట్లాడి చర్చించగలిగే సామర్థ్యమున్న వ్యక్తి 
యూజీ కృష్ణమూర్తి. వీరి సంభాషణలు కొన్ని ఇప్పటికే నాలుగు పుస్తకాలుగా 
రూపుడదాల్పాయి. 

యూజీ ప్రపంచ పర్యటనలు గమనిస్తే తమ దగ్గరికి పరుగులు తీసే 
వారి భారి నించి తవించుకోవడం కోనం విరు ఖండాంతరాలు 
తిరుగుతుంటారా అనివీన్తుంది. “ఒక దేశంలో న్మీరవడొచ్చుకదా. 
ప్రపంచమంతా ఈ ప్రయాణాలెందుకు?” అని అడిగాను ఒకసారి యూజీని. 
“లోక సంగ్రహార్థం మాత్రం కాదు.” అని నవ్వారు యూజీ. ఆ దేశాల్లో.... 
ముఖ్యం అమెరికాలో కావలసినంత కాలక్షేపం : వినోదం. ఇంకో బలమైన 
కారణం వాతావరణం. 'ఆ దేశాల్లో చలి తాళలేకపోతే ఈ దేశం రావడం, 
పక్షులు వలసపోయినట్టు అన్నారు. 


డెబ్బై ఐదేళ్ళ ప్రాయంలో సాధారణ కొలబద్దలకి. నిర్వచనాలకి 
అందకుండా విశ్వమంతా విస్తరించే ఈ విచిత్ర వ్యక్తిని, ఏదో వొక మూసలో 
పోతబోసి, విదో ఒక ఛథింలో బిగించి. 'వీరు ఫలానా' అని చీట్లు అంటించే 
ప్రయత్నాలు చేసేవారికైతే అంతు లేదు. అట్లాంటి పట్టు వదలని విక్రమార్కుల 
(ప్రయత్నాల్ని భగ్నం చేస్తో ఎప్పటికీ అర్థంకాని వొక చిక్కు ప్రశ్నగా 
మిగిలిపోతున్నారు యూజీ. 


1993 కొర్లిమర్ల చంద్రశేఖర్‌ 


xvi 


యూజీ చింతన 


(రయ మిత్రుడు శీ రాజశేఖర్‌ యూజీ బతికుండగా కలుసుకోలేదు. కాని, యూజీ 
ని గురించి చదివి, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా మాచి, విని అమితంగా ప్రభావికుడైనాడు. 
ఈ ప్రభావం ఎంత ఉధ్భతం అంటే రాజశేఖర్‌ గారి మనస్సులో, తమ తలపులో తమ 
హృదయంలో చివరికి కలల్లో కూడా యూజీ స్మరణ నిండి ఉంటుంది. యూజీతో కొద్ది 
కాలమైనా సన్నిహితంగా కలిసి జీవించిన నాలాంటి వారి నించి, దాహార్తితో నూతి లోంచి 
నీరు చేదుకొన్నట్లు, ఎడతెరపి లేకుండా, యూజీ గురించిన విషయాలు చేదుకొనే ప్రయత్నం 
చేస్తుంటాడు. ఒక్కోసారి ఈయన యూజీని చూడకపోయినా, ఎంతగా యూజీ ఈయన్ని 


“'పూనారా అనిపిస్తుంటుంది నాకు. 


మనిషికి ప్రకృతి ఇచ్చిన వరమూ, శావమూ “ఆలోచన ఆలోచనలను సాథి 
మానవులతో పంచుకోవాలనుకుంటే 'భాష' అవసరం. మనిషికి భాషను కూడా ఇళ్చింది 
ప్రకృతి. ఈ రోజు మనిషి సాధించిన ప్రగతి సమస్తమూ భాష సహాయంతో జరిగిందే. 'భాషి 
దైనందిన మనుగడకవసరమైన వ్యవహారాలకు మాత్రమే పరిమితం. అందువల్లే మనిషి 
ప్రాఠికోటిలోని సమస్త ప్రాణులకన్నా విజయవంతంగా జీవించి థరణీతలమంతా 


విస్తరించగలిగాడు. 


ఈ మనిషే ఆలోచన, భాషల ద్యారా అన్యేషించి అంతిమ సత్యాన్ని కనుక్కోవాలనే 
ప్రయత్నాన్ని అనాదిగా చేస్తూ వచ్చాడు, నిరంతరం చేస్తూనే ఉన్నాడు. యూజీ కూడా ఇలానే 
అన్వేషించి, చివరికి అన్యేషణని అడ్డు గోడగా దర్శించి, తానూ అన్వేషణా వేరు కాదనే సత్యాన్ని 
స్ఫురింపచేసుకున్న మరుక్షణం ఆయనకు సహజస్థితి సిద్ధించింది. ఈ సహజస్థీతిని ఉన్నది ఉ 
న్నట్లుగా చెప్పాలనివీంచిందంటారు యూజీ. నవాజన్టీతి నీర్ధించినవ్పటి నించీ, 
ప్రపంచమంతటా, నిలకడ లేకుండా తిరిగి, భాష ద్యారా భాషకు అతీతమైనధాన్ని అజ్జేయమైన 


స్థితిని గురించి మాట్లాడారు. అర్థం చేసుకోవడం అనే ప్రయత్నం ఆగిపోయిన స్థితి అది. 


xvii 


ఆయన చుట్టూ చేరి వింటున్న వారందరూ, పరిమితులున్న భాష ద్వారా అపరిమితమైన 
దాన్ని అర్ధం చేసుకో ప్రయత్నించినవారే. ఏ భాషనుపయోగించి చెప్పినా విన్నవారికి స్ఫురించేది 


వారి Background ననుసరించే ఉంటుంది. 


శీ రాజశేఖర్‌ భిన్నమైన వృత్తిలో నిరతుడై ఉన్నా అన్వేషణా ప్రవృత్తికి కూడా అంకితమై, 
ఆంగ్లంలో యూజీ చెప్పినదాన్ని అర్ధం చేసుకోవడం కష్టతరమైన పాఠకుల కోసం అత్యంత 
ప్రయత్నపూర్వకంగా, అమిత శ్రద్ధతో పరిశమించి ఈ Quotations ని తెలుగులోకి 
అనువదించడం చాలా ముదావహం. ఈ పుస్తకం సర్వాంగ సుందరంగా ముధ్రజై పాఠకులను, 
నాలాంటి యూజీ అనుయాయులను అలరిస్తుందని భావిస్తాను. 


మిత్రుడు రాజశేఖర్‌కి శుభాభినందనలు. 


10-10-2012 0. హనుమంత రెడ్డి 


xviii 


ఆలోచనే నీ శత్రువు. 


ఏదీ తెలియని స్థితే నీ సహజ స్థితి. 


నీ లోంచి నీ గతాన్ని తోసి పారేయ్‌. 


భయపడకుండా 
నిన్ను నీవు వదిలేసుకొని ఉండు. 


ఫిర్యాదు ల్లీకుండా 
€ స్మీయ ఆలంబనంలో ఉండు. 


ఎక వదిలేరు, ఊరకే ఆగిపో, 


కా వెతకటం ఆఫు. 


జీవితమునేది ఓ ~ 


ఏకీకృతమయిన ప్రక్రియ. 


పల 


ఏకారివై నిలవగల 
ధైర్యం తెచ్చుకో. 


లు 


జీవమనేది నిరేశన లేని వో కదలిక 
ఏ ఉద్ధేశ్యమూ లేకుండా రగిలే ఓ గాథావేశం. 


దేన్నయినా అర్ధం వేసుకోవడానికి 
నీ ఆలోచనల్ని ఉపయోగిస్తున్నంత కాలం 
నీకు ఏ సజీవ శక్తి తోనూ సంపర్కం లేనల్లే. 


ఓ ఆలోచన ఫుల్గిన ప్రతిసారీ 
నీవు వుడుతున్నావు. 


విషాదమెరుగనీ ఆనంధం 


అసహజం౦. 


తం) 


నాకు “నాలొ అనదగ్గ ఒక్క ఆలోచనగాని, 
ఒక మాటగాని, ఒక్క అనుభవంగాని లీవు. 


మనం అనుభవించేధంతా ఆలోచనా (పరికమే. 
నీకు తెలియంది ఎప్పుడూ నీ అనుభవానికి రాదు. 
దేన్నయినా అనుభవించాలంటే అది నీకు 
తెలిసిథ౦డాలి. 


నమ్మకం మీరాశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతే, 
మీరు లిశ్వాసాన్ని జోడిస్తారు. 
అంటే “ఆశ” అని అర్థం. 


నేను సమాజంతో ఘర్షణలో లేను. దాన్ని మార్చడంలో 
నాకు ఆసక్తి లేదు. నాలో ఓ మార్చు తీసుకురావాలన్న 
ప్రోద్బలం నాకు లేదు. కాబట్టి, ప్రపంచాన్ని మార్చాలన్న 
ప్రోద్చలమూ లేదు. నేను దుఃఖీతులతో దుఃఖపడతాను. 
సంతోషంగా ఉండేవాళ్ళతో సంతోషంగా ఉంటాను. 


తమ స్వంత దృష్టితో 
అన్నింటిని కొలవడమే 'మాయ అంటే. 


నీ పరిమితుల్ని తెలుసుకోవడమే వివేకం. 


అర్భష్టవశాత్తూ జీవితం ను౦డి 
నీకేమీ లభ్యం కాదు. 


నీవు ఉన్నట్టుగా కాక మరోలా 
ఉండాలనుకోవడం వల్లనే నీవెప్పడూ 
యాతన పడుతూ ఉంటొవు. 


విలక్షణమైన జీవుల్ని అనంతంగా సృష్టించడంలో 
ప్రకృతి నిమగ్నమయి ఉంది. 

కాని సంస్కృతి అందరూ వొకే రీతిగా 
మసులుకోవాలనే మూసని సృష్టించింది. 

ఇది ఫోరం. 


చైతన్యం ఎంత శుర్ధమంటే ధాన్ని 
సృచవరచడానికి నీవేమి చేసినా 
దాన్ని మలినపరచడమే అవుతుంది. 


'మనస్సు' అనవిడే ఈ గందరగోళం ఎన్నో 
వినాశనాల్ని సృష్టించింది. 

ఇప్పటివరకు వాటన్నింటిలో అత్యంత 
వినాశకారి ఈ 'రైవిమనేది. 


ఇతర మార్గాలన్నింటినీ తిరస్మరించినపుడే 
నీ స్వంత మార్గాన్ని కనుక్కోగలవు. 


ఏమీ తెలియనప్పుడు చాలా మాట్లాడుతావు. 
ఏ కాస్తయినా తెలిస్తే 
అక్కడ మాట్టాడడానికేముంది ? 


'ఏమిటీధంతా' అని తెలుసుకోవాలన్న ఆసక్తి 

ఉన్న వారెవరికైనా ఉండే వికైక మార్గం - 

ఈ వేర్పాటు ఎలా జరుగుతోందో గమనించడం, 

సీ చుట్టూ, నీ లోపల జరుగుతున్న విషయాల నుంచి 
ఎలా నిన్ను నీవు వేరు చేసుకుంటున్నావో 
గమనించడమే. 


ఓ సామాన్య వ్యక్తిగా ఉండడం 


మహా కష్టతరమైన సంగతి. 
రతిలోని చరమానుభవమొక్కటే జీవితంలో 
తనదైన అనుభవానికి దగ్గరగా వచ్చేది. 
తక్కిన అనుభవాలన్నీ చెతులు మారినవే. 


అవి ఇతరులవే. 


ఈ ప్రపంచపు వాస్తవికత నుండి శప్పించుకోవడానికి 
నువ్వేం చేసినా, నీ చుట్టూ ఉన్న వాటితో సామరస్యంగా 
జీవించడాన్ని అది కష్టతరం చేస్తుంది. 


అవగాహన అంటే తప్పక అవగాహన 
చేసుకోవాలన్న కాంక్ష లేకపోవడమే ! 


నువ్వు నువ్వుగా ఉండడం చాలా తేలిక, 

అందుకు నీవేమి వేయనవసరం లేదు. 

ఏమీ ప్రయత్నించనవసరమూ లేదు. 

కాని నీవున్నట్టు కాక మరోలా కావాలనుకోవడానికి 
నీవు చాలా చేయాల్సి ఉంటుంది. 


నీతో నీవు శాంతిగా ఉండాలని చేసే 
ప్రతి యత్నమూ అప్పథికే అక్కడున్న శాంతిని 
థ్యంసం చేస్తోంది. 


నీవు నీ సమాజపు ఆలోచనలే, ఆలోచిసావు. 
సమాజపు భావాల్నే భావిసావు. 

సమాజపు అనుభవాల్నే అనుభవిసావు. 
కొత్త అనుభవమేలి లేదక్కడ. 


ఉన్నదేమిటో తెలుసుకోవడం 
అసాధ్య౦. 


ఇ౦కా, ఇ౦కా, 

విజ్ఞానం స౦పాదించాలనుకోవడ౦ - 
ఇతరులపై మరింత ఆధిక్యాన్ని 
సంపాదింవఢడంకోసమే. 


ఏదో ఒకటీ 'చేరుడ౦' అనేదానికి 
ముగింపు పలక్కుండా మీరింకేదో 
చేస్తున్నారు. అదే వచ్చిన చిక్కంతా. 


20) 


ప్రపంచపు వాస్తవాన్ని గాని, ఉనికిని గాని 
అర్థం చేసుకోవడం సాధ్యమేనని వొప్పకోవడం౦ 
మూలానే మన సమస్యలన్నీ తలెత్తాయి. 


ప్రతి ఒక్కరిని తన నమూనాలో ఇమడ్చాలని 
బలవంత ఫెట్టే మీ విలువల వ్యవస్థే 
మానవకోతి దుఃఖానికి హేతువు. 


కోరడం, యోచించడం 
కలసికట్టుగా సాగుతాయి ఎప్పడూ. 


ఆశే నిన్ను కొనసాగిస్తుంది. 


నీరు ప్రతి సంవత్సరమూ నా మాటిల్ని విని 
కేవలం మీ ఆలోచనల్ని సృష్టపరమకుంటున్నారు. 
అది వృథా ప్రయాస. 


మీకు సహాయపడడానికి నేనేమి చేసినా 

అది మీ వేదనకి మరోటి జక పర్ణడమవుతుంద కాని 
నురేమీ కాదు. నన్ను వినడంవల్ల ఇప్పథికే 
మీకున్నవాబీకి మరో వేదనని 
జోడించుకున్నవారవుతారు మీరు. 


నిజానికి గతంలో ఎవ్వరూ తాకని చోట 
జీవితాన్ని నీవు సృశించాలి. 
దాన్ని నీకెవ్వరూ బోథించలేరు. 


సుఖానికై నీ అన్వేషణ 
దుఖఖాన్నే కొనసాగిస్తుంది. 


24) 


'జ్ఞాన'మనే దాని జోక్యం లేకుండా 
దేనినయినా చూడడమనేది కల్లి. 


నీకు నీవు భరోసొనిచ్చుకోవడం కోసం 
ఓ లక్ష్యాన్ని కల్ఫించుకున్నావు. 


నీకు భయం నించి ముక్తి పొందే భాగ్యమే అబ్బితే 
అప్పుడింక భగవంతుడే ఉండడు. 


జీవితాన్ని ఎలా జీవించాలన్న ఒక్క ప్రశ్నే 


లక్షలాది ప్రశ్నలుగా రూపొంతరం చెందింది. 


26) 


నిజమయిన 'గురువు' అంటూ జకడుంటే 
మిమ్మల్ని తన నుంచి ముక్తుడ్ని చేసాడు. 


మీరు వెతుకులాట ఆపరు. 
ఎందుకంటే అట్లా ఆపడం 
మీకు అంతమవుతుంది కాబిగ్గీ, 


28) 


మీరు వెతుకుతున్నారు. కనుకనే 
మిమ్మల్ని మీరు పోగొట్టుకున్నారు. 


జ్ఞానం అ౦టే అన్నింటినీ గుర్తించి 
సేర్లు పెట్టడం మాత్రమే. 


29) 


ఆలోచనల తాత్కాలిక స్వభావాన్ని 
ఎదుర్కొనడంలో మీ విముఖిక్ళం నుండే 
మీ అభద్రత తలెత్తుతుంది. 


నేను చెబుతున్నదాన్నించి మీరు తయారుచేస్తున్నాన్ని 
త్రపడానికి ప్రయత్నిస్తున్నాను. 


అసలు మనస ఓ మిథ్య 
ఆ మిథ్యా మనసు కనిపెళ్టిందే 
'తధ్యాత్మికత్‌'. 


'ఎలొ' అని ప్రశ్నించిన తక్షణం మీరు సమాథానాలకై 
ఎవరో ఒకరి మీద ఆథారపడిపోతారు. 


వీరైనా జరగాలంటే, 
ముందు అన్యేషణ ముగిసీపోవాలి. 


ఎంత సన్నిపొతుడని మీరనుకునే వ్యక్తినుంవయినా సరే 
మీరు ఒక్క మాట కూడా వినలేరు. 
మీరు సదా వినేది మీ స్వంత అనువాఠార్నే 


దైనందిన విషయాలపట్ల, మీ చుట్టూ జరిగే వాలిపట్లి 
ఆసక్తి లేనందునే మీరు అతీతం, కాలరపొతం, 
దైవం, సత్యం, వాస్తవశ్యం, జ్ఞానోదయం 
మొదలైన వాటీని కల్పించుకొని, వాటికోసం 
వెతుకుతున్నారు. 


ఓ వ్యక్తిని తన సహజ్థితిలోకి ఏది తీసుకొస్తుందో 
ఇ౦కోర్ని అలా ఎందుకు తీసుకురాదో నాకు తెలీదు. 
బిహుళా అధి జీవకణాల్లోనే వ్రాసి ఉందేమో. 


'సంభాషణ' అనేది అసాధ్యం. 'నీవు' అనేది లేనప్పుడు, 
"ప్రశ్న అనేది మాయమైనప్పడు అక్కడుండేది కేవలం 
'అవగాహన' మాత్రమే. అక్కడితో నీ ఏని ఆఖరు. 

నీవు బియటపడతావు. 


'నువ్కు' నువ్వుగా ఉండడానికి అసాథారణిమైన తెలివి 
అవసరం. అలాంటి తెలివి నీకు వరంగా వళ్ళింది. 
దాన్ని నీకెవ్వరూ ఇవ్వాల్సిన అవసరం లేదు. 

నీనుండి ఎవరూ కాజేయలేరు. 

దాన్ని తీన చిత్తం వొచ్చిన రీతిలో వ్యక్తం 
కానిళ్చినవాడే సహజ మానవుడు. 


మనిషి తరతరాలుగా సంక్రమించిన 
సంప్రదాయ సంకళ్ళని తెంచుకుని 
ముక్తుడైనప్పడే తొలిసారిగా 
మూనవుడవుతాడు. 


జంతువులు అనుసరిస్తాయి. 

జంతువులు నాయకులను ఏర్పాటు 
చేసుకుంటాయి. జంతు లక్షణాలు ఇ౦కా 
మనిషిలో కొనసాగుతున్నాయి. 

కనుకనే మనిషి ఓ నాయకుడిని 

సృష్టించి, అనుసరిస్తున్నాడు. 


35) 


నీ సహజత్వం, నీవు తెలుసుకోవాల్సిన 
అవసరం లేనిది. నివు దాన్ని 
తన స్వంత మార్గంలో వ్యక్తం కానివ్వాలి. 


ఈ సంఖథమో, సంస్కృతో నీలో నింపిన ఉత్తేజాల 
మూలంగా, ఈ కణం నువ్వు చేస్తున్న దానికన్నా 
ఆసక్తికరమై౦దీ, అర్ధవ౦తమైంరి, ప్రయోజనకరమైంగీ 
మరేదో వుందనివీంలి అలజడి పడుతున్నావు. 


కృషి నెరగకుండా ఆకలి తనకు తాను పూర్తిగా 
నుండిపోవాలి. నీ దాహం అనేది అది 
తీరకుండానే తనకు తాను ఆలిరైపోవాలి. 


మతాధిపకులు ప్రసాదించిన ముత పద్ధతిలో 

నీ ప్రాపంచిక జీవితాన్ని దిద్దుకోవాలనుకుంటే, 
భౌతిక ప్రపంచపు వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా 
అంగీకరిసూ సొమరస్యంతో జీవించే అవకాశాన్ని 
నాశనం చేసుకోవడమే అవుతుంది. 


ఏ దిశగానైనా, విధి చేసినా సరే అది పొంసే 
అవుతుంది. ఏ ప్రయత్నమైనా సరే, అది బలివంతమే. 
ఓ ప్రశాంత మనోస్టితిని కల్పించడానికి ఆలోచనా 
బలఫ్రయోగంతో నీవు చేసే ప్రయక్నమేధైనా, 

అది పొంసీ, 


దేన్నించయినా, వ కారణంగానైనా సరే, 
స్పేచ్ళ పొందాలని నీవే౦ చేసినా అది, అదివరకే ఉన్న 
సున్నితత్యాన్నీ స్పష్టతనీ, స్వేళ్ళనీ ధ్యంసం౦ చేస్తుంది. 


39) 


ఈరోజే అంతు చూడాలనుకోవడం కార్యశూరత్యం. 
రేపు చూద్దామనుకోవఢం కేవలం ఆశతో ముడిపడి 
ఉంటుంది. 


అన్యేషణ కోసమై మీరు వెచ్చిస్తున్న శక్తి 
మీరు జీవించడానికి అవసరమైన శక్తిని 
హారింఛివేస్తోంది. 


న్‌ 


అవసరమైనంత కఠినాత్ములైతే ఈ ప్రపంచంలో 
మీరు వాంఛించినదాన్ని పొందడం 
చాలా సులభతరం. 


సమస్త మానవాళి అనుభవాన్ని నీలోంచి 
లిసిరివేరుగలిగితే తప్ప 

నీవు నీదైన లిలక్షత్యంలోకి రాలేవు. 
అప్పడే నీవు నీవుగా వుండగలవు. 


బతకడం, వుల్టించడాల మీదనే ఆసక్తి ఉన్న 
దేహం, బొధకీ, సుఖానికి ఒకేలా స్పందిస్తుంది. 
బాధని వారించాలనీ, సుఖాన్ని పొడిగింఛాలనీ 
పట్టు పట్టేది నువ్వే ! 


నాకు సంతోషమేమిటో తెలియదు కనుక, 
నేనెప్పుడూ అసంతోషంగా ఉండను. 


42) 


నిద్రించేప్పుడు దేహాన్ని నియంత్రించే మాటీ అటుంచి, 
అసలు నీ ప్రజ్ఞ ఏమాత్రం లేకుండానే 

నీ శరీరం ఎన్నిసార్లు అటూ, ఇటూ సర్గుకుంటోంది ? 
దేహం తన్ను తానే దిర్గుకుంటుంది. 


నీ అన్మేషణిలోని అసంగత్మాన్ని నీవు స్వయంగా 
దర్శించినప్పుడు సంస్కృతి సమస్తం నీలో 
బూడిధవుతుంధి. అప్పడే ఆ వెతుకులాట నించి 
బయటథపడతావు. 


43) 


ప్రశ్నించడం వివేకానికి గీటురాయి కారు. 


ప్రశ్నించడం ఆగిపోవడమే వివేకం. 


మానవజాతి పోగుచేసుకున్న సమస్త విజ్ఞానం, 
అనుభవం, విషాధం అన్నీ నీలో ఉన్నాయి. 
నీలో ఓ పెద్ద భోగిమంట వేసుకోవాలి. 
అప్పడే నీవో స్కృతంత్ర వ్యక్తివవుతావు. 

వేరే మార్గమే లేదు. 


& 


నీ తల్లిదండ్రుల రతిక్రియ ఫలితంగానే 
నువ్వు జన్మించి, జీవిస్తున్నావు. అంతే. 
జీవితానిరేదో పరమార్థం వుందని ఆశించకు. 


నీవు ఎలా ఆలోళిస్తున్నావో, ఎలా భఖొవిస్తున్నావో, 
ఎలా అనుభవిస్తున్నావో, ఈ ప్రపంచంలో 

ప్రతి ఒక్కరూ ఖిళ్చితంగా అదే మార్గంలో 
ఆలోచిస్తున్నారు. అలానే భావిస్తున్నారు. 

అలానే అనుభవిసున్నారు. 


౩ 


దృశ్యమే గ్రష్టని కల్పిస్తోంది. 


47) 


ఏ లక్ష్యాన్నీ సాధించి పొందాలని సమాజం 
మనందరికి ఎత్తి చూఖీందో 

థేన్నయితే సంస్కృతి మన నెత్తిన రుర్గిందో 
అదే ఈ సజీవ శరీరం పాలిటీ శకృపు. 


ఆనందం అనేది సంస్కృతి మనలో పాతిన ఒక భావం. 


అసలు 'ఆనంద౦' అనేదేదయినా ఉందా అంటే, 
నేను లేదనే అంటాను. 


దేన్నయినా మార్చడానికి చేయవలసీంధేమీ లేదు. 
అన్నీ వాటి స్వంత మార్గంలో అవే మారుతున్నాయి. 


48) 


తస్పొష్పులు, మంచీ చెడులనే ద్వంద్వ విభజనలో 
ఇరుక్కోనంత కాలం నీవు ఏ తప్పూ చేయవు. 
ఈ ద్యంద్యాల్లో ఇరుక్కుంటి మాత్రం నీవెల్లప్పడూ 
తప్ప దారినే పట్టే ముష్ప ఉంటుంది. 


సమాథానాలు కారు ప్రశ్నలు సమసిపోవడమే 
ముఖ్యమైన సంగతి. 


4) 


నన్ను ఆదర్శంగా తీసుకొమ్మనిగాని లేదా 
నా అడుగుజొడల్ని అనుసరించమని గాని 
నేనెవ్యరికీ, ఎప్పటికీ సూచించను. 


మనిషి మతాన్ని సృష్టించుకున్నాడు. 
అది తనకో ముసుగునిస్తుంది కనుక. 


కళాకారుడు కూడా ఇతర వృత్తి నిపుణుల్లానే 

ఓ నిపుణుడు. అతడు ఆ పనిముట్టునుపయోగించీ 
తన్ను తాను వ్యక్తం చేసుకుంటాడు. 

'కళి అనబిడేధంతా &౦దియాత్మక చలనమే. 


మ ప్రముఖ సంగీత విద్వాంసుల సంగితంలోకన్నా 
మొరిగే కుక్కల బృందగాన౦లో ఎక్కువ 
జీవం ఉంటుంది. 


తన తదనంతరం ఈ లోకానికి గంపెడు 
గందరగోళాన్ని వదలి వెళ్ళేవాడే ప్రవక్త, 


నున పరస్పర సహజీవనానికి సాయపడేది 
(పేను కాదు, సహోధరత్వం కాదు 
- అది భయోత్సాతమే. 


బార్‌కో - పభ్‌కో వెళ్ళడమూ, 
ఆలిరూనికి వెళ్ళడమూ 
రెండూ సరిగ్గా ఒక్కటే. 
అది శీథ్రు పరిష్కారం. 


ధైవ౦ - కామం జంటగా సాగుతాయి. 
దైవం పోయిందా, కామం కూడా గోవిందా. 


సంతోషానికి వెతుకుతున్నంత కాలం నీవు 
విఛారంతోనే మిగులుతావని మాత్రం 
భరోసొనివ్యగలను. 


నిన్ను నీవు తెలుసుకో అన్నదో పెద్ధ హోస్యోక్తి - ఈ మాటి 
్రాలీన జ్ఞానాన్ని పరిరక్షించే పవిత్రాత్ములు మాత్రమే కాదు. 
ఆధునిక శాస్రజ్ఞులు కూడా అంటూనే ఉంటారు. 

ఆత్మ జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం, క్షణ - క్షణం 
జీవించఢడ౦లాంటి చెత్త మాట్లాడడానికి మానసిక శాస్త్రవేత్తలు 
కూడా ఇష్టపడుతుంటారు. 


వినయం అనేది ఓ కళగా సాథనచేసేది. 

అసలు వినయం అనేదేమీ లేదు. 

ఏదైనా నీకు 'తెలిసి' ఉన్నంతకాలం వినయం 
అనేదుండదు. ఆ 'తెలిసినిది, 'వినయమూ' 
ఒకేసారి కలసి ఉండలేవు. 


ఎ౦తీటీ అసాధారణ అనుభవాలైనా సరే 
ఇ౦్రిథ స్పందనల పరిథిలోనే ఉన్నాయి. 


(పమ, ద్వేషాలు ఒకే వర్గ పటానికి ఎదురెదురు కొనలు. 
అవి రెండూ ఒకటే, ఒకే విషయం కూడా. 
అవి అతి దగ్గరి దాయాదులకన్నా సన్నిహితం. 


ఈ లోకంలోని ఆరు నందలి కోట్ల జనాభాలో 
నీలాంథీ వాడింకక్కడా లేడు. 

ప్రతి వ్యక్తీ పరిణామ ప్రక్రియవే సృజింపబిడిన 
అసాధారణ జీవే! 


గురువులు ఓ సామాజిక పొత్ర పోపీస్తారు. 
అలానే చేస్తారు వేశ్యలు కూడా. 


హిందూయిజం మామూలు అర్థంలో అన్నిలిమర్లే 

ఓ మతం కాదు. 

అధి ఎన్నో విషయాల, గందరగోళాల కలగాపులగం. 
అది వందలకొద్దీ దుకాణాలుం౦డే బజారులాంటిది. 


జీసస్‌, బుద్దుడు రేక కృష్ణుడులాంటి వారిని ఆదర్శంగా 
తీసుకొని అనుసరించడ౦వల్ల, విలక్షణ వ్యక్తుల్ని 
విరజిమ్మగల సృష్టి సామర్ధ్యాన్ని నాశనం చేసుకున్నాం. 


ని తోటీ వారిని నీ వలె పేమించు' అని ప్రవచించిన 
మనిషే ఈనాటి ప్రపంచ ఖీభత్నానికి బాధ్యుడు. 


సంగీతం, కఠిత్యం ఇ౦కా ఇతర కళల మీది అభిరుచులన్నీ 
సంస్కృతీపరంగా నిర్ధారింపబిడి, ఆలోచనతో ముడిపడినవే. 
సిల్లి కూతల బృందగానంకన్నా, బిథోవెన్‌ తొమ్మిదో సింఫనీ 
ఇ౦కా వినసౌంపుగా ఉంటుందని చెట్బధి నువ్వు అలవరచుకున్న 
అభిరుచే. రండూ సమానమైన స్పందనర్నీ కలిగిస్తాయి. 


ఈ గ్రహం మీద తక్కినవాబికన్నా మనమేమీ అధిక 
ప్రయోజనకారులమో లేక ప్రజ్ఞావంతులమో కాదు. 
ఇక్కడున్న శీమలకన్నా మన చుట్టూ ముసిరే ఈగలకన్నా 
మన రక్తం ఫీర్చే దోమలకన్నా వేరే ఏ గొప్ప ఉద్దేశ్యంతోనో 
మనం సృష్టీంపబిడలేదు. 


60) 


ఏదో ఒక దానిపై ఆధారపడడం అనే అసంభిద్ధతను 
మనం అంగీకరించాలి. 
మన నిస్సహాయతను మనమే ఎదుర్కొని తీరాలి. 


నీకు నీవు విధించుకున్న వైరాగ్యబిక్ష ద్యారా 

నీ ప్రజ్ఞని విస్తరించుకుని తద్యారా ఆనందంగా 
ఉండగలననుకుంటొవు. 

ఆ అవకాశమే లేదు. 


నీవో రుంత్రానివైపోవాలి. 

నీవు చేస్తున్న పనుల ముందు గానీ, 

అవి జరుగుతున్నప్పుడు గానీ, జరిగాక కానీ 
ఎన్నడూ ప్రశ్నించకుండా యూంత్రికంగా 
మసలుకోవాలి ఈ లోకంలో. 


ఏదో ఒకటి తిరిగివ్వకుండా సమాజం నిన్ను పోషించదు. 
అది, వాళ్ళు కోరేదే ఇవ్వాలి తప్ప నీవేమి ఇయ్యార్సి 
ఉందో అధి కాదు. 


ఎప్పడయితే ఆశించడం, అర్థం చేసుకోవడానికి, 
ప్రయత్నించడం ఉండవో, 
అప్పుడు, జీవితం అర్ధవంతమనవుతుంది. 


నేను సూచించేదేమంటే, అస్తిత్వపు మర్మాలను 
అర్థం చేసుకోవాలనే బలీయమైన వాంఛ విధ్వంసకరం. 
ఆ రహస్యాల్ని అలానే వదిలేయ్‌! 


ఆ 


శాశ్యతమైనదేదో ఉండి తీరాలని మనమ పేక్షిస్తాం. 
ఈ మతగురువులమ్మే చిల్లర సరుకంతా అదే! 
వాళ్ళు మీకు శాశ్వతానందాన్ని అమ్మజూపుతారు. 


బతకడానికి అవసరమైన తెలివితేటలు, 
భౌతిక జీవుల నిర్మాణంలో సహజంగానే ఉన్నాయి. 
కొత్తగా నీవేమీ నేర్చుకోనవసర౦ లేదు. 


65) 


ఆనందంగా ఉండే క్షణాలు ఉంటాయి. 
విచారంగా ఉండే కణాలూ ఉంటాయి. 


కానీ శాశ్యతాన౦ద స్థీతిలో ఉండాలనే అపేక్ష, 


దేహానికి శత్మవవుతుంది. 


మనస్సు, తన ఉత్తమ ప్రయోజనాలుగా 
భాని౦చిన వాదీని కాపాడుకునేందుకు 
మతాన్నీ డైనమైట్‌నూ కనిపెట్టింది. 


ఉన్న మాటేమిటీంటే, మీకే సమస్యా లేకపోతే మీరే 
ఓ సమస్యని సృృష్టించుకుంటారు. 
సమస్యే లేకపోతే అసలు జీవిస్తున్నట్లు మీకనిపించదు. 


నిస్యార్థఏరుఢవథ౦ంకోస౦ 
వీదో చేస్తున్నంతకాలం 
నీనో స్వార్థపరుడుగానే మిగిలిపోతావు. 


సత్యమనేది ఓ కదలిక, దాన్ని బంథించలేవు, 
నిలుపుకోలేవు. దాన్ని వ్యక్తపరవలేవు. 
దాని ద్యారా నీ ఆసక్తుల్ని తీర్చుకోలేవు. 


ఓ సహజ మానవుడు సమాజానికేమీ పనికిరాడు. 
పైగా అందుకు విరుద్ధంగా అతడో 
ప్రమాదకారి అవుతాడు. 


తై 


వదో తనకి తాను వ్యక్తమవ్యాలని యత్నిస్తోంది. 

కాని, సంస్కృతి దాన్ని అణిచెస్తోంది. 

ఆ సంస్కృతిని ఒక్కసారి అది బయటికి నెట్టీవేయగలిగితే 
8౦05 తనను తాను, తనరైన రీతిలో వ్యక్తపరుచుకుంటుంది. 


నాలో, నీలో వ్యవహరిస్తున్న ఈ చైతన్యం ఒక్కటే. 
దానికి నాలో ఎల్లలు లేవు. నీలో ఉన్నాయి. 
అది నిన్ను ఆవరించుకుని వుంది. 


69) 


నీవో సాధారణ జీవివి కావు. అసాధారణ జీవివి. 
మన ముందు ప్రతిష్టించిన ఏరిపూర్ణత్వమనే 
ఆధర్భం సమస్తాన్ని తప్పదారి పర్టీంచి౦ది. 
“పరిపూర్ణ వ్యక్తి అనవిడేవాడెక్కడా లేడు. 


ఆలోచన ఉన్నది కేవలం వ్యక్తికరణ 
్రయోజనాలకోసమే. అంతేగాని, 
దానికి వేరే ఏ విధమైన విలువా లేదు. 


70) 


జీవమే నీకు దారి చూపుతుంది. 

స్మీయురక్షణ చేసుకుంటూ కొనసాగడఢమే జీవాంగానికున్న ఆసక్తి 
దానికేం వేయాలో జీవికి తెలుసు. 

ఊరికే నీ కళ్ళు, చెవులను ఉపయోగిస్తే చాలు. 

అవే నీకు తోవ చూపుతాయి. 


ఈ మత పెద్దలు నీలో ఓ పోలీసుని సృష్టించారు. 
ఐతే, అది నీకేరకంగానూ సహాయపడలేదు. 


నీకేది శేయశ్యో నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా కేవలం 
నీకు ఏది మంచిధవుతుంధనుకుంటావో అదే. 

నీ ఆసక్తి అంతా దానిమీదే. దాని ఆధారంగానే 

నీ కళాభినివేశాలు, తర్కచాతుర్యాలు. 


నీతిమంతుడనబడేవాడు ఉత్త భయసుడు, సిరికిపంద. 
అందుకే అతడు నైతికతని సాధన చేస్తూ 
ఇతరులపై నీతి తీర్మానాలు చేస్తూ కూచుంటాడు. 


నీవు దేన్ని చూస్తున్నావో దాన్ని గుర్తించకపోతే 
ధానర్థ౦ం 'నీవు' అనేదక్కడ లేదని. 


జ్ఞానికి శిష్కలుండే వీల్లేదు. ఎందుకంటే, 

తన అనుభవమనేది ఇ౦కోరితో పంచుకోగలిగింది 
కాదు గనుక. కనిసం సాధారణ అనుభవాల్ని కూడా 
మనం ఇతరులతో పంచుకోలేం. 

రతి అనుభవమెన్నడూ ఎరుగని వ్యక్తికి 

అధెలా ఉంటుందో మీరు చెప్పగలరా ? 


24) 


ఏ ఈహా లేకపోవడం 

ఏ ఇచ్చా లేకపోవడం 

ఏ ప్రయత్నమూ లేకపోవడం 

ఏ దిశగా అయినా సరే, ఏ స్థాయిలోనైనా సరే, 

ఏ పరిమాణంలోనయినా, ఎలాంటి చలనమూ లేకపోవడ౦- 
అబి అసలు విషయం. 


సకల గుణాభీరాముడైన వో సర్ధర్మమూర్తిని 

మానవ ఆదర్శంగా నిలిపాం. కాబిల్టీ, ఆ పరిపూర్ణత 
లక్ష్యాన్ని అందుకోడానికి నీవు చేసేదంతా 

శరీర సున్నితత్యాన్ని ధ్వంసం చేస్తోంది. 


నీ వెనుకటీ మానవులు పొందిన సమసానుభవాల్నీ 
భావనల్నీ పూర్తిగా ఊడ్బివేయగల థైర్యం ఉంటి - 
అది అసలైన ధైర్యం. 


సర్గుణ సాధనే లక్ష్యంగా ప్రాకులాడే తత్వం నించి 
ముక్తుతయ్యే భాగ్యశాలివైతే, దుర్గుణాలు కూడా 
దాంతోపాటే నీ వ్యవస్థ నుండి నిప్రమిస్తాయి. 


76) 


నీవూ, నేనూ పోయినా జీవశక్తి కొనసాగుతుంది. 
ఆ దీపాలు ఆరిపోతాయి కాని, 
విద్యుచ్చక్తి కొనసాగుతూనే ఉంటుంది. 


ఏది నాకు సత్యమో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 

మీకు తెలియచేయడం అసాధ్యం. 

ఇక్కడున్న నిశ్చితత్వ౦ మరొకరికి ప్రసరింప సాథ్యం కానిది. 
అందుచేత ఈ గురు వ్యాపారమంతా నిశ్చయంగా 
పనికిమాలిన చెత్తే ! 


77) 


నాకు విద్యా బోధనపై నమ్మకం లేదు. మీరు సాంకేతిక జ్ఞానాన్ని 
ఇవ్వగలరు - లెక్కలు, ఆటో మోకానిక్స్‌ - ఇలాందీవి. 

మీరు బుజుత్మాన్ని నేర్చలేరు. పేరాశ, లోభత్యాలతో 
వెర్రెత్తిఫోతున్న సంఘంలోని వాళ్ళకి అవి లేకుండా జీవించడాన్ని 
ఎట్లా బోధిస్తారు ? వాళ్ళని మరింత వెర్రివాళ్ళుగా చేయడంలో 
మాత్రమే సఫలమవుతారు. 


ఈ జీవితంతో ఇ౦కా ఏదో అర్ధవంతమైనది, ఆసక్తికరమైనది 
చేయవచ్చునన్న అశాంతి భావనని నీలో కలిగించడంలోనూ, 
దుఃఖంతో, బాధలో జీవితంలో నిన్ను దిక్కు లేకుండా 
కొట్టుకొని పోయేట్టు చేయడంలో మాత్రమే ఈ బుషులూ, 
అవతారపురుషులూ విజయం సౌధించారు. 


78) 


సాంకేతిక జ్ఞానం మాత్రమే పురోగమిస్తోంది. 
ఒక జాతిగా మనం, మన ప్రపంచ వినాశనానికి, 
జాతి వినాశనానికి సమీపంగా జరుగుతున్నాం. 


పరిణామ ప్రక్రియలో ఫొంస ఓ అంతర్గత అంశం. 

జీవంతో కొనసాగడానికి జీవికి ఆ ఫొంస తప్పనిసరి. 
నున భధ్రతకోసమై ఏర్పరచుకున్న పోలీసు వ్యవస్థకి 

కొనస్రాగింట హైడ్రోజన్‌ బాంబు. 

కనుక భాంబుల్ని ఖండించలేం. 


79) 


నేను చెప్పదలచేదేమంటే, వీరో ఒకటి నీకై నీవే కనుక్కోవాలి. 
కాని, నీవు కనుక్కున్నది సమాజానికి ఉపయోగపడుకుందనో, 
ప్రపంచాన్ని మార్చడానికది పనికివస్తుందనో పౌరవిడకు. 
సమాజంతో నీకు తీరిపోయింది. అంతే. 


భగవంతుడం౦టే 'పరమ సుఖం 

“నిరంతరానంద౦. 

అట్లాంటీదేదిలేదసలు. 

పరివర్తన, మోక్షం, విముక్తి ఇంకా ఈ తుక్కు అ౦తా 
'శాశ్ళతానంద౦' అనే ఒకే అంశానికి విభిన్న రూపాలు. 


80) 


ఉన్నది ఒకే ఒక్క ఆలోచన. ఆ ఒక్క ఆలోచనకు 
ముడిపడే అన్నీ ఉన్నాయి. అథే 'నేను' అన్న ఆలోచన. 
దాని ఆధారంగా నీవు పౌందే ఏ అనుభవమైనా భ్రమే ! 


నీ మనసు, నా మనసు అంటూ ఏమి లేదు. 
ఉన్నది కేవలం 'మనస్సు 

మానవుడు తెలుసుకున్నది, భాలింళినరీ, 
అనుభలించినది, తరతరాల నించి 
సంక్రమింపచేసుకున్నధంతా కలని, 
సమస్తమూ అది. 


నేను ముఖ్యంగా నొక్కి చెప్పేదేమంటే, 

మౌలిక మానవ సమస్యలను మానసిక చట్రం ద్యారా 
పరిష్కరించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. 

కాని వాస్తవానికి సమస్య నాడీ వ్యవస్థకి సంబంధించినది. 
శరీరం చిక్కుకొని ఉంది. 


నువు చెబుతున్న 'అహం' గానీ, 'తాను' గానీ ఎక్కడుంది ? 
ఉనికే లేని నీ 'తాను' ఎవరినిందో ఆధ్యాత్మికత గురించీ, 
బ్రహ్మానందం గురించీ విన్నది. 

ఈ బహ్మానందమనేదాన్ని అనుభవించడానికి నీ ఆలోచనల్ని 
నియంత్రించి తీరాలి అనుకుంటావు. అది అసాధ్యం. 
ప్రయత్నించావో, నిలువునా మండి ముసయిపోతావు. 


83) 


మానవుడు ఏనాడైతే ఇతర జీవరాశులకన్నా తాను 
భిన్నమనీ, అధికుడనని అనిపించే స్వీయ చైతన్యాన్ని 
అనుభవానికి తెచ్చుకున్నాడో ఆనాడే తన జాతి 
వినాశనానికి బీజాలు నాటుకోవడం మొదలుపెట్టాడు. 


నేను చెప్పదలచిందంతా ఏమంటే నీవు తపనపడే 
ఆ ఉన్నత స్థాయి నీలో సిద్ధంగానే ఉంది. 
అది నీ శరీర సామరస్యపు పనితీరులోనే ఉంది. 


@ 


నేనేమీ హెచ్చరించేవాడిని కాను. 

నేను భయపడడం లేదు కూడా. 

ఈ ప్రపంచాన్ని రక్షించడంలో నాకేమీ ఆసక్తి లేదు. 
ఎటొచ్చీ మానవాళి నాశనం ఇప్పటికే 
నిశ్చయమయి ఈంది. 


కాంక్షలన్నిటీలోకి తీవ్రకాంక్ష అయిన మోక్షం, ముక్తి, 
ఆత్నసాక్షాత్మారాల నించి నీవు విముక్తి పొందకపోతే 
క్రుంగి కుమిలిఫోతావు. సమాజం మనకి జీవితాదర్శంగా 
నిలిపిన ఆ వొక్క ఛరమలక్ష్యం - అది పోవాలి ముందు. 


అలవోకగా ఉండడాన్ని ప్రయత్నంతో 
సాధించడనునేధి యుద్ధంతో శాంతిని 
సాధించడం లాంటిది. 


'థైర్యం' అనేది ఓ లక్ష్యాన్ని చేరేందుకు ఉపయోగించే 
పనిముట్లో, గుణమో కాదు. చేస్తున్నది (సాధన) ఆపడం ధైర్యం. 
నీలోని సంప్రదాయానికి ముగింపు పలకడం ధైర్యం. 


86) 


ఉన్న పరిస్థితి నుండి తప్పీంచుకోవడమొక్కటే 

నీ లక్ష్యం. ఎందుకు తప్పించుకోవాలనుకోవడ౦ ? 
ఉన్న పరిస్థితి నించి తప్పించుకోచూడడమే 

అసలు నీకు చిక్కుల్ని తెచ్చి పెడుతోంది. 


“వైతన్యం, తన్ను తాను వెలుపలికి ఊర్నేసుకోవాలి. 
పవిత్రత, అపవిత్రతల జాడలు విమాక్రం లేకుండా 
సమసాన్నీ తన్ను తానే క్షాళన చేసుకోవాలి. 

నీవు దివ్యమని, పవిత్రమని భావించేది కూడ 

ఆ చైతన్యంలో కల్మషమే ! 


నా వర్గ 'బోధన' అనేది లేదు. 
భర్రపరచడానికేమీ లేదు. 

అసలు 'బోధన' అంటే విరైనా మార్చు తేవడానికి 
ఉపకరించేదని అర్థం. అతుకు బొతుకుల్లేని 
విడ విడ వాక్యాలు తప్ప నా దగ్గర 
బోధించడానికేమి వుండవు. సారీ ! 


తెలుసుకోవడానికేదో ఉందని నీవు యోళింతి, 
వొప్పకుని, నమ్మినంతకాలం౦ం 

అన్వేషణను, ఘర్షణను ఆశళిస్తున్నంతకాలం 

నిన్ను నువ్వు పోగొట్టుకుని దినాతిబినంగా బతుకుతావు. 


88) 


నేను చెబుతున్న దాన్నించి నీవేమి అర్ధం చేసుకోవడానికి 
యుత్నించినా, అది సరైనది కాదు. ఓ రకమైన 
తాజాదనాన్ని, సజీవత్యాన్నీ నా మౌటిల్లో గ్రఫొస్తారు మీరు. 
అది అంతే కాని, మరే యితర ప్రయోజనమూ లేదు. 

విది నిరర్థకం | 


(జ్ఞానోదయం పొందిన) అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే 
అతనెక్కడో దాక్కొని ఉండడు. 

అతడెక్కడున్నా ధృవతారలా వెలుగుతూ ఉంటాడు. 
అలొ౦టీ వ్యక్తుల్ని నీ కొలపాత్రలి క్రింద ధాచలేవు. 


89) 


మానవాళి సమస్యలకి ఏకైక పరిష్కారమనేది కొత్త భావాల 
ద్వారానో, కొత్త సీద్దాంతాలి ద్వారానో, నవీన ఆదర్శాల 
ద్వారానో కాదు. మానవ దేహ రసాయన తత్వంలో తిరుగులేని 
మార్చు తేవడం ద్వారా మాత్రమే అది సౌథ్యం. 


సత్యం, వాస్తవికతలకై వెంపర్హాథి ఏడి 
నీవేం చేసినా, అది సదా నివుంటున్న 
సహజ స్థితినించి నిన్ను దూరం చేస్తుంది. 


నీ మౌలిక అవసరాల్ని నిరాకరించుకోవడం 
ఆథ్యాత్మిక లక్షణం కాదు. 

కాని, కూడు, గుడ్డ, గూడులను మించి 
ఆశించడం మాత్రం మనోవైకల్యమే. 


నీ రోజువారీ అనుభవారిపట్లి నీకు అసంకృష్తి 
కనుక కొత్తవాలిని కోరుకుంటావు. 

నిన్ను నీవు మార్చుకోవాలనుకుంటావు. 
పరిపూర్ణుడిగా మలుచుకోవాలనుకుంటావు. 
నీకు నీవుగా కాక ఇ౦కోలా ఉండడానికి 
ప్రయత్నిస్తున్నావు. 

నిన్ను నీ నుండి దూరం చేసేది ఇదే ! 


నీలోని ఆలోచనా చలనం జీవ స్పందనతో 
సమాంతరంగా సాగినా దాన్నింళి వేరుపడే ఉంటుంది. 
అది ఎప్పటికి జీవితాన్ని సృళించరేదు. 

నీవో 'జీవ'మున్న ప్రాశీవై ఉండి, దాన్నించి విడిపడి, 
సమాంతరంగా సాగుతున్న యోవనా సంచార పరిధిలోనే 
బతుకుతావు జీవితాంతం. 

నిన్ను నీ 'జీవ౦' నించి తెంచుకున్నావు. 


సహజ స్లితి అ౦టే ఆలోచన లేని సితి కాదు. 
య థి 

ఎప్పటికీ ఆలోచన లేకుండా ఉండలేవు. 

ప్రాణంతో కొనసాగడానికి 

ఆలోచించడం అవసరం. 

కాని ఈ స్థితిలో ఆలోచన 

నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయదు. 

అధి దాని స్వంత లయలో పడుతుంది. 


ఈ సంస్కృతి వత్తిడే లేకుంటే జీవశక్తి మీరు 
గొప్పగా భావించే గులాబీని మాత్రమే కాక 
రకరకాల రీతుల్లో, ఎన్నెన్నో వైవిధ్య ఫుష్పాల్ని 
సృష్టించి ఉండేది. మీరేమో అన్నింటినీ 

ఒరే మూసలో పోత పోయాలంటారు. 
ఎందుకలా ? 


ఇధి నాకు జరిగినప్పడు నా అన్మేషణి అంతా తప్ప 
దారిలో సాగిందని తెలుసుకున్నాను. 

ఇది మత సంబంధమైనదో, మానసికమైనరో కాదనీ, 
కేవలం దేహేంద్రియాలు తమ అత్యున్నత 

శక్తి సామర్శాలతో వ్యవహరించే 

భౌతిక కార్యకలాఏమేననీ గ్రహించాను. 


94) 


ఎ౦దువల్లినో, మరి దేనికోసమో కాని, 
సమగ్రత, సంపూర్ణతల్లోకి పరిణమించగల 
సామర్మానికి ఉన్న అవకాశాలను 
సంస్కృతి పరిమితం చేసింది. 


తన ప్రవృత్తికి విరుద్ధంగా ఉండి, 

తన్ను ఆవరించి కప్పేసిన 

నిర్జీవ ఆలోచనానుభూతుల కట్టడాన్ని 
కూలద్రోయాలని జీవశక్తి శమిసోంది. 
దాని బ్రద్ధలుకొట్టీ 

బయటపడాలని ప్రయత్నిస్తోంది. 
నీకది ఇష్టం లేదు. 


(భ్రమలన్ని నీలోంచి పూర్తిగా 
కుడిఛిపెట్టుకుసోవాలి. 

అప్పడే సత్యం తనదైన రీతిలో 

తనను తాను వ్యక్తపరమకోవడం౦ ఆరంభిస్తుంది. 


మనఃశ్శరిరాలి మధ్య విభజన తొలగిపోవాలి. 
నిజానికి విభజనేమీ లేదు. నాకు “మనసు” అనే ఏరం 
వాడడానికి అభ్యంతరం లేదు. 
కాని, దానికో నిరిషమైన సానం గానీ, 
థల @ 
ప్రదేశం గానీ లేదు. నీ దైహక వ్యవసలోని 
ప్రతి జీవకణానికి తనదంటూ 
ఓ 'మనస్సు' ఉంది. 


96) 


నిన్నేది వేరుచేస్తోందో, 

విది ఫ్రత్యేకతనిస్తోందో అది, ఆలోచనే. 
అదే ఎల్లల్నీ పరిథుల్నీ సృష్టిస్తోంది. 

అది కనుక ఒక్కసారి లేకుండాపోతే, 

నీవు పార్టులు లేనివాడిలి, అపరిమితుడవు. 


ఓ రకంగా చూస్తే జీవితమంతా 

ఓ గొప్ప సుదీర్భ స్వప్నం. 

నేను నీవంక చూస్తున్నాను. 

కాని నీ గురించి ఏమీ తెలీదు నాకు. 
ఇదంతా ఓ స్యష్నం, ఓ స్యష్నలోకం. 
రీనికెక్కడా వాస్తవికత అనేది లేదు. 


97) 


చూడూ, 'నీవు' అనే వ్యవస్థకు 

వర్తమానం అనేది లేదు. 

ఉన్నదల్లా భవిష్యత్తులోనికి చాచుకోవాలని 
(ప్రయత్నించే గతం మాత్రమే. 


“'గటొంవు'ను ఆశిసూ 

మీరిక్కడికి దయచేస్తారు. 

ఐతే, గ్రహించడానికేమీ లేదని 
స్పష్టం చేయడమొక్కటే నా ఆసక్తి 


98) 


ఆలోచనే నీ శరీరపు వాస్తవికతను సృష్టించింది. 

నీ జీవనం, నీ నిద్ర, నీ స్ఫురణలన్నిటీ 

వాస్తవికతను సృష్టించింది ఆలోచనే. 

ఈ వాస్తవికతను నీవు జ్ఞానం ద్యారా మాత్రమే అనుభలిస్తావు. 
లేకుంటే నీకో దేహం ఉందనీ, నీవు జీవించి ఉన్నావనీ, 

నీవు మేలుకొని ఉన్నావనీ, నీకు నీవుగా తెలుసుకునే 

మార్గమే లేదు. అదంతా జ్ఞానమే ! 


జీవం శుద్ధమైన, సరళమైన, భౌతిక, 
దైపొక రీతిలో వ్యాఖ్యానించబిథాలి. 
అది అమానసిక౦, అమార్మిక౦ కావాలి. 


100) 


ప్రకృతి దేనిని ఓ నమూనాగా ఉపయోగించుకోరు. 

కేవలం జీవకోటిని పరిపూర్ణం చేయడం 

పైననే దాని ఆసక్తి అంతా. అది పరిపూర్ణ జాతుల్ని 
సృష్టించడానికి ప్రయత్నిస్తోంది కాని, 

పరిపూర్ణ ప్రాణుల్ని కాదు. అది ఓ విలక్షణ వ్యక్తిని పరిపూర్ణం 
చేయగానే, ఆ వ్యక్తి పరిణామ ప్రక్రియ నుండి 

బయటకు తోయబిడతాడు. 

ఇ౦క అతనిపై ప్రకృతికేమీ ఆసక్తి ఉండరు. 


ఈ భగవత్‌ స్వరూపులు, 

గురువులు ..... ఈ బి౦టోతుగాళ్ళు 
మనకో కొత్త జయాసిస్‌ను 
ఇవ్వజూపుతున్నారు. 

అది ఇతర ఎండమావులకన్నా 
భీన్నమైనదేమీ కాదని 

మీరు తెలుసుకుంటారు. 


101) 


మనం మన ఉనికిని నిలబెట్టుకో వడం౦కోసం 
నిరంతరం న్యూరాన్లను - 

మన జ్ఞాపకశక్తిని ఉపయోగిస్తున్నాం. 

మనం నిద్రలో ఉన్నా కలల్లో ఉన్నా 

మెలకువలో ఉన్నా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 
కాని అధి మిమ్మల్ని అరగటిసేస్తోంది. 

అ౦ధుచేత మానవాళి 

ఈ రోజున ఎదుర్కొంటున్న విషాద౦ 

ఎయిడ్స్‌, కాన్సర్‌లు కావు. అది అల్జెమీర్స్‌ వ్యాధి. 


నీవు జీవించి ఉన్నావనీ, 

నీవు మరథిస్తావనీ నిన్ను నమ్మింపజేసేది భయం. 
ఈ 'భయం' అంతం కావడం మనకిష్టం లేదు. 
అందువల్లనే మనం కొత్త ఆలోచనల్నీ 

కొత్త సాంకేతిక విజ్ఞానాల్నీ కొత్త ఉపన్యాసాల్నీ 
చికిత్సల్నీ ఎంఖికలేని ఎరుక అనీ, 

ఇంకా రకరకాల జిమ్మిక్కుల్ని కనిపిట్టాం. 


102) 


ఉన్న భయాలన్నీ రెండే రకాలు. 
ఆశించింది అందుతుందో 

లేదోనన్నది మొదటి రకం. 

ఉన్నది సైతం వూడ్చుకు పోతుందేమోనన్నది 
రెండో రకం భయం. 


ప్రకృతిలో మరణంగాని విధ్యంసంగాని లేనే లేవు 
జరిగేదేమంటే, అణువులు అటూ ఇటూ మారడమే. 
ఈ ప్రపంచంలో ఎక్కడయినా శక్తియొక్క 
సంతులనం నిలిపి ఉంచాల్సిన 

అవసరం లేదా అవశ్యకత 

విర్చడ్డప్పుడు మరణం సంభవిస్తుంది. 


103) 


మీరు వ్యవహరిస్తున్న తీరుతో నా వివరణలను 
ముడిపెట్టడం అనేది పనికిమాలిన పని. 

మీరు ఈ ఫోల్చడాలన్నీ ఆపితే అక్కడు౦డేధి 

మీ సహజ స్థితే. అప్పుడింక మీరు ఎవర్నీ వినరు. 


ఈరోజు మీరు సెక్స్‌లో పాల్గొన్నా ఇలాంటిది 
'జ్ఞానోదయం' లేదా యూజీ 'లిఫత్తు అని సిలేచేది) 
రేపు మీకు జరుగవచ్చు. ఇంకా ఇది సెక్స్‌ ద్యారా 
జరిగే అవకాశముంది కూడా. 


104) 


అవి ఆథ్యాత్మిక౦గాని మరేదయినా కాని 
అనుభవాలే మన దుఃఖాలకు 
ప్రాథమిక కారణాలవుతున్నాయి. 


నీకు ఆసక్తి ఉన్న దేనిపైనా 

నీ దేహానికి ఆసక్తి లేదు. 

అధే యుద్ధం నీకూ, దేహానికీ 
ఎల్లిప్పుడూ జరుగుతూ ఉంది. 


105) 


“సహాజ స్థ్‌తి అకారణ౦. 
అది యార్భళ్భికంగా 
కలుగుతుంది. అంతే ! 


ఈ “ఆత్మ సాక్షాత్కారం” అనబిడే దానర్ధం, 
సొక్షాత్కరించథానికి ఆక్క అంటూ ఏమీ లేదని 
నీకోసం నీవే స్వయంగా కనుక్కోవడం. 

అది చాలా కుదిపేసే విషయం. ఎందుకంటే, 
అధి నీలోని ప్రతి నరాన్నీ ప్రతి కణాన్ని 
ఆఖరుకి నీ ఎముక మూలుగల్లోని 

కణాల్నీ కూడా పేల్ఫివేస్తుంది కనుక. 


106) 


ఇలాంథీది జరుగడానికి 

ఏ సాధనా అవసరం లేదు. 

ఏ పరిశుద్ధ ప్రక్రియలూ అవసరం లేదు. 
ఏ విధమైన సన్నాహాలూ 

వేయనవసరం లేరు. 


అన్ని రాజకీయ సిద్ధాంతాలు, 
ఆఖరుకి న్యాయ వ్యవస్థలు కూడా 
మనిషియొక్క మతాలోచన నుండి 
ఉలిపిరికాయల్తాగా ఉబికి వచ్చినవే ! 


107) 


ఈ పొఠీ జీవించి ఉండేందుకు 
అవసరమైనధంతా దేహంలో ఏర్పడే ఉంది. 
ఈ అద్భుతమైన తెలివితో పోలిస్తే, 

మేథస్సు ద్వారా సొథింళి 
సోగుచేసుకున్నదంతా కూడా సరితూగరు. 


ఆలోచించడం మాని 
జీవించడం మొదలుపెట్టి. 


109) 


“జ్ఞానం కొరకే జ్ఞానం” అనబడేదమీ లేదు. 
“జనం” అంటే “ఆధిక్యం” అని. 
“నాకు తెలుసు, నీకు తెలియదు” అని. 


మనుషులకన్నా కాబేజ్‌లు 
ఎక్కువ సజీవంగా ఉన్నాయి. 


110) 


దేహానికి అసలు మరణం లేదు. 
అధి క్షణక్షణమూ జీవిస్తోంది. 


ఈ దేహం ఏమి 
నేర్చుకోవాలనుకోవడ౦ లేదు. 
దాని తోవన దాన్ని వదిలేస్తే 
అద్భుతమయిన తెలివిని 
కలిగి ఉంటుంది. 


111) 


ఓ మానవ దేహంగా 

అదో అద్భుత సృష్టి. 

కాని సంస్కృతి ప్రభావంతో 
ఓ మానవునిగా 

అతడు క్రుళ్ళిపోయినల్లే. 


మానవుని సారవంతమైన 
ఊహాకల్పిత వస్తువే 
భగవంతుడు 


112) 


నీవు జీవించి ఉన్నప్పటికంటే 
మరణించిన తరువాతే 
ప్రకృతికి ఎక్కువ ఉపయోగపడతాపు. 


మతాలు మీకు 

గులాబీలను వాగ్గానం చేశాయి. 
కాని మీరు కేవలం 

ముళ్ళతో మిగిలిపోతారు. 


113) 


మూనవ దేహంలోని 

ఓ విధమైన నాడీమండల లోపం నుండి 
మానవ ఆలోచన జన్మించింది. 

కాబిట్టి మానవ ఆలోచన ను౦డి 
జన్మించినదేదయినా విథ్యంసకారే! 


అసలు ధ్యానమే చెడ్డి. 
అందువల్లనే థ్యానం మొదలుపెట్టగానే 
నీకు దుష్ట ఆలోచనలు కలుగుతాయి. 


114) 


ల ఈ ప్రపంచాన్ని కమ్మేసిన 
ఆధ్యాత్మిక, మత కాలుష్యంతో 


9 పోలిస్తే వాతావరణ కాలుష్యం 
చాలా తక్కున హానికరం. 


పరిజ్ఞానంపై ఆధారపడి 
ప Wy నీవనుభవించేదేధయినా భాంతే! 


ఓ సాధారణ వ్యక్తి 
భ్రాంతుల్లో జీవిస్తాడు. 
ఓ పిచ్చివాడు తన 
మతిభ్రమల్లో జీవిస్తాడు. 
'సహజ స్థితిలోని వ్యక్తికి 
ఆ రంఠథూ ఉండవు. 


“సత్యం” అంటూ ఏలి లేదు. 
మీరు “సత్యం” అని సిలివేద౦తా 
కేవలం మీ తర్మబిల౦తో 
నిర్ధారణ చేసిన ప్రతిపారికనే. 


116) 


సీవొకటి, జీవం మరొకటీ కారు. 

అంతా ఒకే విక్క కదలిక. 

దాని గురించి నేనేమి మాట్తాడినా 

అది మిమ్మల్ని తప్పదోవ పట్టించడమో లేక 
అయోమయంలో పడెయ్యడమో అవుతుంది. 


మూనవుని ఆలోచనల్లో గుణాత్మకమయిన మార్చేమీ జరుగలేదు. 
గుహల కాలపు మానవుడు భీతితో తన పౌరుగువాడి గురించి 
ఎలా భొలిస్తున్నాడో మనమూ అలానే భావిస్తున్నాము. 

వచ్చిన మార్చంతా దేంట్లోనంటే, పౌరుగువాడినీ, 

వొడి ఆస్తులనూ ధ్యంస౦ చేయగల సామర్థ్యంలో మాత్రమే. 


118) 


ఓ ఆలోచనగా తప్ప దేహానికి అసలు ఉనికే లేదు. 
ఉన్నదంతా ఆ ఒకే ఆలోచనకు ముడిపడి ఉంది. 
అదే “నేను” అనే ఆలోచన. 

ఆ ఆలోచనను ఆధారంగా చేసుకుని 
నీవనుభవించేదంతా భమే! 


మీరు భయాన్ని పీవిసారు. 

ఈ భయం ముగింపుకు రావడమే మరణం. 

కనుక మీరు దాన్ని ఆశించరు. 

నేను శరీర భయాన్ని తుడిశివేయడం 

గురించి మాట్లాడడం లేదు. 

అది జీవించి ఉండడానికి దానికా భయాలు అవసరం. 
భయం మరణించఛడమే అసలైన మరణం. 


మానవ అనుభవం మొతాన్నీ నీ దేహ వ్యవస్థ నుండి 
బయతకు లిసరివేయకపోతే, 

నీవు నీ స్యంత విలక్షణత్యానికి రాలేవు. 
నీ స౦కల్పంవల్లనో, మరోడాని 
సహాయంవల్లనో అది జరుగదు. 


ఈ స్థితిలోనికి అడుగు పెట్టడానికి ఈ పవిత్రులు, 
ఆధ్యాత్మిక సాధకులిందరికి కలిసి ఎంత 
అవకాశముందో, ఓ హంతకునికి, 

మోసగానికి లేదా ఓ రేపిస్ట్‌కు అ౦తే 
అవకాశముంది లేదా ఇంకొంచెం 

ఎక్కువ అవకాశం ఉన్నా ఆశ్చర్యం లేదు. 


కొంత సాధన చేసినవారికి - 

ఆలోచనని నియంత్రణలో పెట్టడానికి 
ప్రయత్నించిన వారికి కొంచెం తేలిగ్గా 
వివరింవగలం. ఎందుకంటే, 

దీని నిపయోజినత్యం కొంతవరకూ వారికి 
అనుభవమయ్య ఉంటుంది కనుక, 
వౌళ్ళెక్కడ వేళ్ళాడుతున్నారో 

వారు చూడగలరు కనుక! 


జపమాలల్నీ శాస్రాల్నీ మీ నుదుటీపైనున్న 
విభూదినీ మరళిఫోండి. మీకు మీరుగా 

మ అన్వేషణలోని అసంగత్యాన్ని చూసినప్పుడు, 
సంస్కృతి సమస్తం మీలో ఖూడిధవుతుంది. 
మీరు కోరుకున్నదంతా మీ లోపల 
వగ్గమైపోవడమే ఆ బూడిద కర్థం. 


122) 


రక్షింపబిడాలన్న భావన నుండి 
ముందుగా మీరు రక్షింపబిడాలి. 

మీరు రక్షకుల నుండి రక్షింపబిఠాలి. 
ముక్తి దాతల నుండ విముక్తులు కావాలి. 


వీదయినా చేయడం, ఏమీ వేయకపోవడం 

రెండూ దైన్యం అనే ఒకే ముగింపుకు చేరతాయి కనుక 
నేను దేన్నీ సిఫార్సు చేయడం లేదు. 

కాబట్టి ఏమీ చేయకపోవడం అనేది 

వీరైనా చేయడంకంటే భిన్నం కాదు. 


నేను చెప్పడానికి ప్రయత్నించేదేనుంటే, 
అక్కడో వ్యక్తి అనేవాడే లేడు. 

ఉన్నదల్లా, పోగుచేసుకున్న 

కొంత విషయ పరిజ్ఞానం మాత్రమే కాని 
అక్కడ వ్యక్తిక్యమనేదే లేదు. 


మీకు సహాయపడడానికి నేనేం చేసినా 
అది మీ దైన్యాన్ని ఇంకా పెంచుతుంది 
తప్ప ఇ౦కేం కాదు. మీరింకా నా మూథిల్ని 
వినడం కొనసాగిస్తే ఇప్పటికే మీకున్న 
దైన్యంపై ఇంకోటి పేర్చుకున్నవారవుతారు. 


124) 


మీకు 'జీవం'ని మొభ్టిమొదటిసారి 
తాకగలిగిన ధైర్యం ఉంటే, మీకే తాకిడి 
తగులుతుందో మీకెప్పటీకి తెలియదు. 
మనిషి నేర్చుకున్నది, భావించినరీ, 
అనుభవించినరి - మొత్తమంతా పోతుంది. 
ధాని స్థానంలో ఇం౦కేమీ ఉండరు. 


నన్నూ, నేను మాట్లాడేవాటిన్నింటినీ, 
గురువులందరినీ తిరస్కరించే థైర్యం 
నీకు కలిగేవరకూ ఫోటోలలో, 
నియమనిష్టలతో, పుట్టినరోజు 
పండుగలలాంధి వాటితో 

ఓ మతావలంబికునిగా మీగిలిపోతావు. 


125) 


నేను మాట్లాడడంలో నా ఉద్దేశ్యం మీరు 
ఊభొంచినధానికి చాలా భిన్నం. 

అది మీరు అర్థం చేసుకోవడానికి నేను 
సహాయపడాలన్న ఆకృత కాదు. 

మీకు తప్పనిసరిగా సహాయపడాలిని 

నేను భావిస్తున్నట్లూ కాదు. అలాంటిదేమీ లేదు. 
అర్థం చేసుకోవడానికి అక్కడేమీ లేదని 
తేటతెల్లం చేయడఢంపైన మాత్రమే నా ఆసక్తంతా! 


ఆథ్యాత్మిక లక్ష్యాన్ని వెంటాడడ౦ ద్యారా 
ఎట్లాగో అద్భుత రీతిలో మీ భౌతిక లక్ష్యాలను 
సులువుగా నిర్మర్తించుకోవచ్చునని 

మీరు అపోహ పడుతున్నారు. 


127) 


నీవిష్పడున్నట్లుగా కాక 

మరోలా జీవించాలనే 

అంతర్‌ ప్రోద్బలం ఆఖరైతే, 

ఉన్న సమాజాన్ని మార్చాలనే 
నాడిపరమైన ప్రోద్బలం తగ్గిపోతుంది. 
అప్పడింక సమాజపు క్రౌర్య, 

దెన్యాల సమస్తంతోనూ నీవు 

సమగ్ర సొమరస్యతతో ఉంటావు. 


నీ గురించి నీవెంత ఎక్కువ తెలుసుకుంటే, 
నీవ౦త అణకువగా, 

సున్నితంగా ఉండడం అసొధ్య౦. 

అసలు ఏదయినా 'తెలిసి ఉన్నప్పుడు, 
అణకువకు స్థాన మేది ? 


128) 


మృత్యువే అమ్మతత్యాన్నీ 

ఎరిగి ఉన్నదే ఎరుగని దాన్నీ 

కాలమే కాలరాఫొత్యాన్సీ 

ఆలోచనే ఆలోచనారాహిత్యాన్నీ సృష్టిసాయి. 


సర్వసాధారణ అయస్కాంత క్షేత్రంలో 
భాగమైన నిన్ను ఇతరుల నుండీ 

వేరు చేసేది ఆలోచనే. 

నీ సంతోషం, నీ విషాదం, 

నీవు వీక్షించే దృశ్యాన్ని మాత్రమే 
నీవు పర్టించుకుంటావు. 


129) 


నిజానికి నీవు సాయంసంధ్యని వీక్షించే మార్గమే లేదు, 
దాన్నుండి నీవు వేరుగా లేవు కాబట్టీ. 

సాయంసంధ్య నుండి విడివడిన తక్షణం 

నీలోంచి కవి బయటకు వసాడు. 

ఇలా వేరయిన అస్తిత్యాల ద్యారా కవులూ, 

చిత్రకారులూ తమను తాము వ్యక్తపరచుకోవడానికి, 

తమ అనుభవాల్ని ఇతరులతో పంచుకోవడానికి యత్నిస్తారు. 
'సంస్కృతి' అంతా అదే. 


ఈ జ్ఞాపకాలు మీకు 

గొప్ప భావోద్యేగ విషయాలు. నాకు కాదు. 
నిన్నా, రేపు కాక ఇప్పడు 

ఏమి జరుగుతోందన్న 

దానిమీదనే నా ఆసక్తి అంతా! 


130) 


లైంగిక అవసరాలకై స్రీ, 
పురుషునిపై ఆథారపడినంతకాలం 
ప్రీ వాద ఉద్యమం విజయవంతం కాలేదు. 


రోగాల నుండి, రైవత్వాల వరకూ 

ప్రతి అడ్డమయిన దానిపైనా 

నాకు అభిప్రాయాలు ఉన్నాయి. కాని అదుగో, 
అక్కడ అంట్లు కడుగుతూ 

వంట చేస్తున్న పనిమనిషి అభిప్రాయాల్ని 
మించి వాటికే ప్రాముఖ్యతా లేదు. 


131 


నేను చెప్పదలచుకున్నదంతా ఏమంటే, 

మీరు సగర్యంగా ప్రదర్శించుకునే 

ఈ విజ్ఞానమంతా కూడా, మాట్లు వేసేవాడి 
అడ్డదిఢ్థపు పనుల పాటి చేయదు. 


(పరేపణ (ఇన్‌స్పిరేషన్‌) అనేది 


పి అర్థంలేని విషయం. ఓడిపోయినవాళ్ళు, 


ఇ౦కే ఆశా లేనివాళ్ళే, 

ఈ ్రేరేపణకు గిరాకీ కల్పిస్తారు. 
(అరేపిత చర్యలన్నీ నిన్నూ, 
నీలాంథీవారినీ నాశనం చేస్తాయి. 


132) 


దేన్నయినా, ఎవర్నయినా ఉపయోగించుకుని 
సుఖం పౌంధడం అనేది ఘోరమయిన విషయం. 
ఓ ఖభావాన్నో ఓ సిద్దాంతాన్నో 

ఓ మందునో, ఓ వ్యక్తినో - 

ఏదో దాన్ని ఉపయోగించందే 

మీరు సుఖాన్ని పొందలేరు. 


భాధ్యతాహినుల్ని సంఘ వృ్యతిరేకుల్ని 
సృష్టించిన ఈ సమాజమే వాళ్ళ నుండి 

తన్ను రక్షించుకోవడంకోసం నైతికతని 
సృష్టించుకొంది. సమౌజిమే 

బుషుల్ని సృష్టించింది, పొఫుల్ని సృష్టించింది. 
వాళ్ళు అది కోవకి చెందిన 

వాళ్ళుగా నేనంగీకరించను. 


133) 


విలక్షణత అనేది 

ఓ కర్మాగారంలో తయారయ్యేది కారు. 
సంస్కృతీపరమైన పరిశీలనా కేంద్రం లేని 
ఓ నిజమైన వ్యక్తి తాను ఓ విలక్షణ 
న్యక్తినని ఎప్పటికి తెలుసుకోలేడు. 


ఆలోచనల ఉక్కు పిడికిలి నుండి 

ఈ జీవ వ్యవస్థ ఒక్కసారి విడుదలయితే, 
ఇ౦క అక్కడ శాంఠినీ, 

సొమరస్యాన్నీ తీసుకువచ్చే 
ప్రయక్నమేమి చేసినా అది విషమత్మాన్నీ 
హింసని సృష్టిస్తుంది. 


134) 


సత్‌ జీవనానికి అవసరమైన అసాథారణి 
ప్రజ్ఞ అంతా ఈ సజీవ శరీరానికి ఉంది. 
కాని, మనం ఎల్లిప్పడూ 
దాని సహజ ప్రక్రియలో ఆలోచన 


అనే సాధనం ద్యారా జోక్యం చేసుకుంటున్నాం. 


మీరు ఏమైనా తెలుసుకోవాలంటే 
అన్నింటిని పక్కకు తుడిచెయ్యూలి. 
మీ సమస్య అంతా ఎవరి నుండి, ఏది, 
ఎలా పౌందలొ అని కారు. 
ఎవరు ఏది 8వ్వజూవీనా, 
ఆ మొతాన్ని తిరస్కరించడం ఎలాగన్నథే ! 


136) 


137) 


ముందు తప్పనిసరిగా మరణం 
(నేను అనేదాని మరణిం, తద్యారా జరిగే 
ధైహొక మర ప్రక్రియ) చోటు చేసుకోవాలి. 
తరువాతే యోగం మొదలవుతుంది. 
వాస్తవ మరణం నుండ తన్ను తాను 
వెనక్కి తెచ్చుకొనే దేహకౌశల్యతే యోగా. 


నీ చుట్టూ ఉన్నదంతా ఆలోచనా జనితమేనని 
మరళిఫోరూవు. అసలు నువ్వే 
ఆలోచన నుండి పుట్టావు. 
లేకుంటే నీవిక్కడ ఉండే నీలీ లేదు. 
ఆ దృష్టితో చూస్తి ఆలోచనకు 
అద్భుతమయిన విలువ ఉన్నట్లే, 
అయినా నిన్ను నాశనం చేసేది కూడా అధే ! 


మానవ చైతన్యపు ఉనికిని కనుక్కోవడానికి 
మీరు కోట్లు కోట్లు ఖర్చుచేసి పరిశోధనలు చేయవచ్చు 
కాని అసలు మానవ చైతన్యానికి 
నిర్ధిష్ట స్థానం అనేదే లేదు. 
అసలు ఏ ఒక్క వ్యక్తిలో కూడా స్థానం అనేది లేదు. 
ఉన్నదల్లా ఆలోచన మాత్రమే! 


సంస్కృతీ పదం 'మాయికు అర్థం, 
ఆ౦గ్ల౦లో 'ఖాంతి (ఇల్యూషన్‌) అనే మాటిని 
ఏ అర్థంలో వాడుతామో ఆ అర్థంలో కాదు. 
'మాయ' అంటే కొలవడం. 
దేన్నయినా కొలవాల౦టే నీకో స్థానం ఉండి తీరాలి. 


కనుక, కేంగ్ర౦ లేకుండాసోతే చుట్టుకొలతలుండవు. 


ఇది శుద్ధ, సామాన్య, ప్రాథమిక గణితం. 


139) 


అసలు చూసేవానికి ఉనికి లేదు. 
శూడబిడే వస్తువే చూసేవాడిని సృష్టిస్తోంది. 
ఇది భారతీయ తాత్యికాలోచన 
మొత్తానికి వ్యతిరేకం. 


జీవించి ఉన్నప్పుడు అక్కడున్న 

జ్ఞానమేలీ మీది కాదు. కాబి్ళి, 

'నేను' అని మీరు వీలుశుకునేధి 
పోయిన తరువాత ఏమి జరుగుతుందనే 
దాన్ని మీరెందుకు పట్టించుకుంటారు ? 


139) 


మ మనసు, నా మనసు అనేవేమీ 
వేర్వేరుగా లేవు. 

పేరుకున్న జ్ఞానం, 

అనుభవాలన్నీ ఎక్కడ నిల్విఏడి 
తరం నుండి తరానికి 
సంక్రమింసవికతాయో అలొంటి 
ఓ “ప్రపంచ మనస్సు 

ఉ౦డి ఉండవచ్చు. 


జ్ఞానోదయం అనేటటువంటిదేదయినా జరిగితే, 
అధి తమ వెళుకులాటిను పూర్తిగా, 

సమంగా వదిలేసుకున్నవారికే జరిగింది. 
అలాంటిది జరగడానికి 

ఇదో ఖచ్చితమైన అవశ్యకత. 


ఉన్నత కేంగ్రాలు, చక్రాల గురింళి 
మాట్లాడకండి. మూనవ దేహోన్ని 
నియం[ించేని గ్రంథులే కాని అవి కావు. 
ఈ దేహం పని చేయడానికి 
ఆదేశాలిచ్చేలి ఈ గ్రంథులే! 


మీరు దౌర్జన్యం ద్యారా 

శాంతిని రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. 

యోగా, థ్యానం, ప్రార్థనలు, మంత్రాలు 

అన్నీ దౌర్జన్య పద్ధతులే. మీరేమీ చేయనక్కర్లేదు. 
సజీవ ప్రాఢీ చాలా శాంతివ౦తమైనది. 

మీ పారవశ్యాలు, దివ్యానందాలు లేక 
బ్రహ్మానంద స్థితులు పశాంఠం౦గా 
వ్యవహరిస్తున్న దేహానికేమీ పట్టివు. 


141) 


ఆలోచన ఎప్పటికీ జీవం యొక్క 

కదలికను ఒడిసిపట్టిలేదు. 

ఆలోచన ఛాలా చాలా నిదానం. 

ఇవి ఉరుము, మెటిఫుల్ణాంగీవి. 

రెండూ ఒకేసారి జరుగుతాయి. 

కాని శబ్ధం కాంతికన్నా తక్కువ వేగంతో ప్రయాశీంచి, 
మిమ్మల్ని ఆలస్యంగా చేరుకుని, 

అవి రెండూ వేరువేరు ఘటినలనే 

భ్రాంతిని కలుగజేస్తాయి. ఇదీ అంతే! 


నేను మామూలుగా 
చెప్పదలచుకున్నదేమంటే, 

మీ ఆధ్యాత్మిక, నుత వ్యవహారాలన్నీ 
మౌలికంగా స్యార్థఫరమైనవే! 


142) 


ఒకథీమాత్రం నాకు సృష్టం. 

సీవేమిటో స్వయంగా 
తెలునుకోవాలనుకుంటేమాక్రం, 
ఖచ్చితంగా ఇం౦కెటూ తిరగలేని 

నిస్సహాయ స్థితికి నీవు రావల్సింది. 
సహాయంకోసం నీవు లోనా, 

బయటా ఏ మూలాల వైవు తిరిగినా 
అధంతా ఉత్త పనికిమాలిన వ్యవహారమేనని 
నాకు నిశ్చయంగా తెలుసు. 


నీ వేరుపడిన వ్యక్తిత్వాన్ని 
కొనసాగించడం కోసం, 

ఆలోచనని నిరంతరాయంగా 
వినియోగించడమే నివు. 

నీ లోపల అది తప్పించి మరేమీ లేదు. 


143) 


లో 


4 AAG Fern iy, 
Prt (11) Me 


(1 


145) 


సమాజం సంఘర్షణ పునాదిపై నిర్మింపబిడ౦ది. 
నీవే ఆ సమాజం కనుక 
నీకు ఎల్లప్పుడూ సమాజంతో ఘర్షణ తప్పదు. 


ఎప్పుడయితే నా దేహం పాతిపెట్టిబిడుతుందో, 
ప్రజలకున్న నా తాలూకు జ్ఞాపకాలు కూడా 
దానితోపాటే పొతిపెట్టిథడతాయి. 
అధే నాకు అంతం. 


ఎవరినయినా ఉపయోగించుకోవడం, 
ప్రభావితం వేయడం లేదా మార్చాలనుకోవడాలపై 
నాకు ఆసక్తిలేదు. నేనేమిటి, ఎలా జీవించానన్న దానిపై 
ఇదో ప్రకటిన తప్పించి మరేమీ కాదు. మానవజాతికి దీనివల్ల 
ఏ అద్భుతమయిన విలువా కలుగబోదు. ముందు తరాలకు 
దీన్ని దాచి ఉంచాల్సిన అవసరమూ లేదు. 
ముందు తరాల కోసం డాయడం అనేదాన్ని నేను నమ్మను. 


మీ అందరికీ 'విలిస్‌ ఇన్‌ వండర్‌లాండ్‌' కథ తెలుసు. 
దానిలో 'రెడ్‌ క్విన్‌ తానున్నచోట స్థిరంగా 
ఉండడానికి ఇ౦కా, ఇ౦కా వేగంగా 

ఏరిగెత్తాల్సి ఉంటుంది. మీరందరూ 

ఖచ్చితంగా అదే చేస్తున్నారు. 

ఇ౦కా, &౦కా వేగంగా పఏరిగెత్తుతున్నారు, 

కాని మీరెక్కడికి ముందుకు కదలడం లేదు. 


147) 


ఆ నలిగిన దారి 

నిన్నెక్కడికీ తీసుకుపోరు. 
కనుచూపుమేరలో జయాసిస్‌ వలి లేదు. 
ఎండమావిలో ఇరుక్కుపోయాను. 


సహజ స్థితి అ౦టే గొప్ప సున్నితత్య స్థితి. 

అధి ఇంద్రియాల ఖౌతిక సున్నితత్యమే 

కాని ఇతరుల పట్ల భఖావవర౦గా 
దయగానో మృధువుగానో ఉండడం కారు. 
నాకు 'ఇతరులు' లేరు కనుక, 

'నేరు' భావన లేదు కనుక, 

ఆ అర్థంలో అక్కడ దయ అనేది ఉంటుంది. 


ఇక్కడున్నధేమంటే జీవ౦తో 

తొణికిసలాడే సహజ సతి. 

ఇది నాచే వి౦ధింపవిడదు, మీవల్లా కాదు. 
ఇది ఓ పూవు వంటిది. పూ పరిమళాన్ని 
మీరు నిలువ చేయలేరు. 

మీరు నిలువ చేయగలిగేది కేవలం 
సింథటిక్‌ రసాయన పరిమళాన్నే తపించి, 
జీవంతో ఉన్నదాన్ని కారు. 


సహజిగ్థితి అంటే ప్రశ్నించడం ఆగిపోయిన 
స్థితి. ఆ ప్రశ్నలకూ, ఈ సజీవ దేహం 
న్యవహరించే తీరుకూ సంబంధం లేదు 
కనుక, ఈ సజీవ దేహం వ్యవహరించే 
తీరులో ప్రశ్నలకు స్థానం లేదు కనుక 
(శ్నించడ౦ ఆగిపోయింది. 


జ్ఞానం అనుభవాన్నిస్తుంది. 
అనుభవ౦ జ్ఞానాన్నీ బలపరుస్తుంది. 
ఇదో విష వలయం. 


149) 


గురువులందరూ అనుయాయులకు 

చిల్లర అనుభవాలు కలుగజేసే సంక్షేమ సంస్థలు. 
ఈ గురువుల క్రీడ ఓ లాభదాయక పరిశమ. 
సంవత్సరానికి ఓ రెండు మిలియన్ల డాలర్లు 
ఇం౦కోలాగ ఎలా సంపాదిసారో 

ప్రయత్నించి నాకు చూపండి. 


తాను మీకు సహాయపడగలనని 

ఎవరైనా అనుకుంటే, అతడు తప్పకుండా 
మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తాడు. 

అతనె౦త తక్కువ మోసగాడుగా ఉంటే, 
అతనె౦త ఎక్కువ శక్తివ౦కుఢైతే, 

అతడెంత ఎక్కువ జ్ఞానవ౦తుగైతే, 

నీకంత ఎక్కున గైన్యాన్నీ హోనినీ కలుగజేస్తాడు. 


నాకు జరిగినట్లు, జీవపరమైన సమూల మార్చుకు 
మీరు గురన్వందే మీ వాస్తవ సమస్యలకు 

ఏ విధమైన పరిష్కారం సాధ్యం 

కాదని నేననుకుంటున్నాను. 


150) 


భాషతో వచ్చిన సమస్య ఏమిటంటే, మనమెంఠతగా 

మనల్ని వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నించినా పదబింథాల్లో 
ఇరుక్కుపోతాం. దేనినయినా వ్యక్తం చేయడానికి 

కొత్త భాషనో, కొత్త శైలినో సృష్టించడంలో అర్థం లేదు. 
ఆలోచన యొక్క ఉడుంపట్టు నుండి నిన్ను 

నీవు విడుదల చేసుకోవడమనే విషయం తప్ప 

న్యక్తం చేయడానికముందక్కడ? 


మోక్షం, స్వెచ్చ, వికాసం, సమూలమైన మార్చు - 
మీరు ఏ పేరు పెడితే అది - క్షణమాత్రమైనా 
విచారం లేని సంతోషం, భాధల్లేని సుఖం - 

ఈ రెంటిలో మీరు దేనిపట్లీ ఆసక్తులయి ఉన్నా 
రెండూ ఒకటే! 


151) 


మనసు ఎల్లప్పుడూ 

లోనికి మూసుకుని ఉంటుంది. 

మనసు అక్కడున్నంత కాలం, విషయాల్ని 
అర్థం వేసుకోనీయకుండా 

అదే మీకు అడ్లుపడుతుంటుంది. 


ప్రశ్నించేవాడే “సమాథానాలు”. సమస్య అంతా అదే. 
కాని మనం దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేము. 
ఎందుకంటే మనం తరతరాల నుండి 

నిజమైన సమాథానాలుగా అంగీకరించిన వాటికి 

ఈ సమాథానం ముగింపు పలుకుతుంది కాబిల్టీ. 


152) 


మీరే నన్ను సృష్టించారు. 
నేను మిమ్మల్ని సృష్టించలేదు. 
కారణం సొథారణమే! 
నేను అనే స్వంత రూపం నాకు లేదు కడా! 


మనం దేని వంకా చూడం. 
ఆ చూడడం ప్రమారకరం. ఎందుకంటే, 
ఆ “చూడడం” అనేది ఆలోచించడం లోని 
నిరంతరతను నాశనం చేస్తుంది. 


154) 


ఓ భగవతి స్వరూపుడు రంగం ఫైకి దిగినప్పడల్లా 


ఉన్న గంధరగోళాలకు మరికొంత 
జోడిస్తున్నాడు. మనం నిధానంగా 
స్మీయ వినాశనం దిశగా కదులుకున్నాం. 


నేను మాట్లాడే “సంపూర్ణ అరావకత్వ' 

మనేది ఓ అస్తిక్వ స్థితే గాని, 

క్రియాశీల స్థితి కాదు. 

అక్కడ ఆచరణ ఉండదు. 

ఆ స్థితి నుండి ఏదయినా అ 
నూతనమయింది జన్మించవచ్చునేమో. 


155 కయ ఖో 
కీ షు 


విఫ్లవాలన్నీ మన విలువల చట్రాలకు 
తిరిగి విలువ కట్టడం తప్పించి మరేమీ కారు. 
మీరు కవల౦ ఓ వ్యవస్థ స్థానంలో 

మరో వ్యవస్థని నిలిబెడుతున్నారంతే. 


మీరు నేనుగా తలచేద౦తా 
భయమే. 


త్ర 'నేను భయం నుండి పఫుల్టీంది. 


భయంలో జీవిస్తుంది. 
భయంతో వ్యవహరించి, 
భయంలోనే మరశీస్తుంది. 


156) 


ఈ దేహం ప్రకృతిచే సృజించబిడిన ఓ సమగ్రశకలం. 
ఈ భూమి మీద మానవ జీవుల కూర్చుల్లో ఓ శకలానికి 
'ఐన్‌్టీనొ మేథస్సు ఇవ్వబడింది. 

మరో దానికి టైసన్‌ కండలూ, 

ఇంకోదానికి మార్లిన్‌ మన్రో అందమూ 
సంక్రమించాయి. అన్నీ ఒకే వ్యక్తిలో వికసించే 
అనకాశాలు నేనూపొంచఛలేను. 


దేశాంతర, ఖండాతర పర్యటనలు కొన్ని భమల్ని ధ్వంసం 

చేసి మరికొన్ని కొత్త భమల్ని సృష్టిసాయి. 

నేను కనుక్కున్నదేమంటే - దిగులుతో చెప్తున్నాను - 

రష్యన్‌ కానీండి, అమెరికన్స్‌ కానీండి, ఎవరయినా, 

ఏ ప్రాంతం వారయినా కానీండి - 

మానవ స్వభావం అంతా, జ 
అందరిది ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది. 


157) 


ఆలోచనలు మన లోపలున్నారుని అనుకుంటాం. 

అవి వాథ౦ంతటి అవే జన్నిస్తారునీ, 

వాట౦తట అవే ఏర్పడతాయని అనుకుంటాం. 

వాస్తవంగా అక్కడున్నది ఓ 'ఆలోవనల ఆవరణం'. 

అది తరతరాల నుండ మనకి సంక్రమించిన 

మానవ అనుభవాల, ఆలోచనల, భావాల సమిష్టీ ఆవరణం. 


ఆలోచన నుండి పుట్టిన ప్రతిజక్కటి - 

ఇస్ఫథివరకూ మీరు కనిపెగ్టిన ప్రతిలీ కూడ విధ్వంసక 
ప్రయోజనాలకే ఉపయోగపర్డది. 

మనం కనిపెట్టే ప్రతిదీ, 

పతి ననీనావిష్కరణా మానవజాతుల్ని 

సమూలంగా తుడిచిపెట్టే 

దిశగానే తోసుకువెళోంది. 


158) 


నా మాటిలు సీనికల్‌గా అనిపించవచ్చు. 

కాని నిజానికి 'సినిక్‌ అ౦టే 'వాస్తవవాది' అని అర్థం. 
సినిసిజమ్‌ ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని 
ఆరోగ్యకరమైన ధోరణిలో చూడడానికి సహాయపడుతుంది. 


వచ్చిన గత౦ నుండి సమాధానాలను పొందడానికి 
ప్రయత్మించినంతకాలం మనకు భవిష్యత్తు లేదు. 
“వెనక్కి చూడండి” లేదా “వెనక్కి మళ్ళండి” 
అనేవాళ్ళ దగ్గర మనకిన్వరగ్గ 

సమాథానాలేవీ ఉండవు. 


159) 


వౌస్తవమేమిటంటే స్యేశ్ళగా 

ఉండడం మనకిష్టం లేదు. 
సునకున్నదాన్ని మనం ఎరిగినదాన్ని 
కోల్ళోతామన్న భయమే మన 

సమస్యలకు కారణమవుతోంది. 

ఈ చికిత్సలూ. ఈ ప్రక్రియలూ - 
మతపరమైనలి గాని, వేరేవి గాని, 

మానవ వేదనని ఇంకా స్థిరపరుస్తున్నాయి. 


మనం భయం నుండి 

బయటపడాలని కోరుకోం. మనం కోరేదల్తా, 
దానితో ఆవీలాడుకోవడం, 

దాని నుండి మనల్ని బియటీపడేసుకోవడం 
గురించి మాట్లాడుకోవడం. 


160) 


విసుగుదలి (బోర్‌ఢమ్‌) అనేది 

ఓ అడుగులేని గొయ్యి. 

ఇప్పడు నీవు చేస్తున్నదానిక౦టే 

ఎక్కువ ఆసక్తికరంగా, ఎక్కువ ప్రయోజనకరంగా, 

i ఎక్కువ అర్థవంతంగా చేరుదగ్గది 
మరేదో ఉంటుందని భావించినంతకాలం, 

ba నిన్ను నీవు, వీసుగుదల నుండి 

0 బయట పడేసుకునే మార్గమే లేదు. 


సిల్లలకు వాళ్ళెలా ప్రవర్తించాలో, 
ఎలా వ్యవహరించాలో, 

ఎలా జీవించాలో నేర్చడానికి 
ప్రయత్నించే బదులు 
వాళ్ళను౦డి నేర్ముకోవడం౦ 
ఆసక్తికరంగా ఉంటుంది. 


161) 


Ry 
1/7 


గ 
శ) 
> 
అల్లో 
Oy 
» 


ఓ చర్చ లేదా సంభాషణి యొక్క పరమ ప్రయోజనమేమంటే, 
అవతలివాళ్ళని నీ అభిప్రాయానికి అనుగుణంగా మార్చడం. 
అసలు నీకో రృకృథం అంటూ లేకపోతే ఎవరూ నిన్ను తమ 
అభిప్రాయాల కనుగుణంగా మరల్బడం గాని, 

ఒప్పించడం గాని జరుగదు. 


ఆలోచన అన్నినోట్లా అడ్సుగోడల్ని నిర్మిస్తుంది. 

అట్లా అడ్గుగోడల్నీ బేధాల్నీ కల్పించే 

ఆలోచనే వేరువేరు దృకృథాల్ని కలిపే సాధనం కాలేదు. 
అది ఓ వృథా ప్రయాస, 


163) 


ఈ శతాబ్ధపు అతి పెద్ధ జోక్‌ విక్యరాజ్య సమితి, 
ప్రతి ఒక్కరూ తమ తమ హక్కులను 
బలపరముకుంటుంటే, 

ఇ౦క ఐక్యరాజ్యా లెక్కడుంటాయక్కడ 9 


ఆలోచన సమస్యల్ని మాత్రమే 
సృష్టిస్తుందని నమ్మడానికి మన౦ సిద్ధంగా రేము. 
ఆ సాధనం మనకేవిథంగానూ సహాయపడలేదు. 


స్థలి కాల పరిమితుల్లో సంభవించేద౦తా 
'జీవశక్తి ని పరిమితం చేస్తోంది. 

ఆ 'జీవశక్తి ఏమిటంటే నాకు తెలీదు. 
ఎప్ఫటీతీ తెలియదేమో ! 


శారీరకమైన సహజాతం చాలా శక్తివంతమైనది. 
బహుశా, (పేమ, కరుణలు కాక 
నశిసామేమోనన్న భయమే 

మానవజాతిని రక్షిస్తున్నదనుకుంటా ! 


16) 


ఆలోచన దాని జన్మరీత్యా, 
స్వభావరీత్యా, వ్యక్తికరణరీత్యా 


చాలా 'నియంతఠీ'. 
నేనీ మాటిని రాజకీయార్థంలో కాక 
మన యోచనల్సీ చర్యల్ని అది 
నియంత్రిస్తుందనే 
అర్థంలో అంటున్నాను. 
నీవింక చేతులెత్తేసీ అన్నీ 
నధులుకోవాలన్న వాస్తవాన్ని 
అంగీకరించడానికి సిద్ధం కాలేదు. 
అది సమస్తంగా, సంపూర్ణంగా లొంగిపోవడం. 
ఇ౦కే మార్గమూ లేదని చెప్పే 
ఆశారహొత స్థితి అది. ఏ దిశగానైనా, 
ఏ పరిమాణంలో అయినా, 


ఏ స్థాయిలోనైనా, ఏమాత్రం చలనం౦ ఉన్నా అధి, 
నిన్ను నీ నుండి దూరం చేస్తుంది. 


166) 


స్వార్థంతో ఉండు, 
స్యార్థంలో నిలిచిపో” 

అనేది నా సందేశం. 
ఆత్మసాక్షాత్కార౦ 
పౌందాలనుకోవఢం స్వార్థం. 
దాకృశ్వం కూడా స్వార్ధమే. 


మార్మికుడనీ, పిళ్చివాడనీ 
విభజించే గీత చాలా పలుచనిది. 
ఈ సీళ్చివాడు 

లికిత్సీ అవసరమైన వాడయితే, 
ఆ మొదటివాడు 

అదే తోవలోకి రాభోతున్నవాడు. 


167) 


ఈ క్షణం అనేది బంథించ వీలుకానిది, 
అనుభవించ వీలుకానిది, 

వ్యాఖ్యానించ వీలుకానిది. 

ఓ క్షణాన్ని బంథించగానే దాని గురించిన 


యోచనతో రాన్నప్పథికే గతంలో భాగం చేసేసావు. 


ఎల్లపుడూ ఆలోచన అనేది లేకుండా పోతే, 
మిగిలేది క్షణక్షణమూ జీవించటమే. 

అధ౦తా సినిమా భాషలో చెప్పాలంటే 

కోట్ల కోట్ల ఫ్రేముల్లో (F2౭5) ఉంటుంది. 


168) 


శాంతా కెల్కర్‌, యూజీల సంభాషణి ఆమె మాటిల్లో - 
“ముళ్ళపైన నడవడానికేమయినా బూట్లున్నాయా?” అనడిగితే 
ఆయన సమాధానం పదునుగా, సూటీగా వళ్చీంది 

“అసలు ముళ్ళే రేవు” అంటూ. 

నేను సంకృష్తి చెందక 

“నాకు మాత్రం ఖచ్చితంగా ముళ్ళున్నాయి” అన్నా! 

“గులాబీల కోసం వెతకడం ఆపితే, ముళ్ళుండవు” 

అంటూ ఓర్పుగా ఆయన సమాధానమిచ్చారు. 


169) 


నా ధ్యేథం అనేది ఏదైనా ఉంటే, 
అది నేనింతవరకు చేసిన ప్రతి 
వాం౦గ్నూలాన్నీ చిక్తు చేయడమే. 
నా మాటల్ని గాఢంగా తీసుకుని 
ఉపయోగించాలనో లేదా 
ఆచరించాలనో ప్రయత్నిస్తే మాత్రం 
ప్రమాదంలో పడతారు. 


ప్రశ్నలన్నింటికీ సమాధానమొక్కటే 
'ఫళ్నిండ౦ మానండి !" 


170) 


చలం ఉత్తరాల్తో యూజీ ప్రస్తావనలు 


తేది : 99-1-1971 
చంద్రశేఖరి, 

“U.G.K. వేటికి విరోధో వాటన్నిటినీ, నేను పుస్తకాలలో ఖండించానని 
నువ్వూ నురిచావా? ఆయనతో శిష్యులు వాదిస్తున్నారు. నన్ను వాదించడానికి 
కూడా అయోగ్యుడినని వొదిలేశారు. వెలివేశారు. ఎందుచేత? ఆలోచించు. 
జిడ్డు కృష్ణమూర్తిగారి మాటలూ, ఈయన (౮.4) మాటలూ వాలా 
బావుంటాయి. కాని ఆస్థితికి పోవడమెట్లా? అందుకున్నవాళ్ళు హాయిగా 
మాట్లాడుతారు. నిముషమైనా ఆ మాటిల్ని జీవించలేక తన్నుకుంటో వుంటాం 
నా బోటి వాళ్ళం”. 


“ఈసారి నేను వొస్తే ..... "= అని రాశావు. 


“ఈసారి నేను వొస్తే కద - ” అని రాయలేదు. విమో ఎవరికి తెలుసు? 
నీ next letter Switzerland నించి వొస్తుందేమో! 


కాని నాకు MUshroomMs ఎవరు పంపుతారు? 


ఈశ్వరాశీర్యాదాలతో 
చలం 


తేది : 16-1-1971 

చంద్రశేఖరి, 
“వాలా గొప్పగా వుంది U.G.K. తో నీ స్నేవాం. ఇట్లాంటివి 
చదివినప్పుడల్తా, విన్నప్పుడల్లా నేను అక్కడ వుండలేకపోతినే అని ఆశపడతాను. 


నేను కాక ఈ లోకంలో పెళ్ళికి, చదువుకి విరోధులున్నారంటే నాకెంత 
బలంగా వుందో! ఇంతవరకు చదువులకి విరోధులున్నారు. పెళ్ళికి 
విరోధులున్నారు. రెంటికి విరోధులు ఎందరో లేరు. ఒకప్పుడు ఈ లోకపు 
V.L.P. ల మాటల్ని విని నాకేమన్నా అన్యాయపు prejudices విమో అని 
సందేహపడేపాళ్ని. 

“సరేలే. తొందరేముంది? నీకు విలైనప్పుడే రా! గొప్ప గురువు సన్నిధానం 
కన్న, ఆయన మైత్రి కన్నా కావలిసిందేముంటుంది?” 


ఈశ్వరాశీర్యాదాలతో 
చలం 


తేది : 4-1-1973 

చంద్రశేఖరి, 
నీ ఉత్తరం చూసి వాలా సంతోషించాము. నాకు అలాంటి experience 
లేకపోయినా వొక 54101 పేమ మన |19/6| కి దిగి వొచ్చి మనతో NtIMate 


గా కలిసి వుంటే, ఆ రోజులు ఎంత గొప్పగా గడుస్తాయో నేను picture 
చేసుకుంటున్నాను. 


షొతో మేం ఇక్కడ వుంటున్నామంటే ఇక్కడ మా [6121009010 - they 
lack proper perceptive. They suffer too much loving familiarity. 


ద్వారకలో శీ కృష్ణుడు అట్లానే మాయవుచ్చేవాడనుకుంటా, తానెవరో 
తెలియకుండా | ౪190 you could record your nights and days with 
U.G. ఆ perspective తెచ్చుకోవడం కష్టమేమో ..... 


ఈశ్వరాశిర్వాదాలతో 
చలం 


తేది : 6-1-1973 
చంద్రశేఖరి, 


యూజి రాయమన్నారంటే ఆ రాసే శక్తి కూడా ఆయనే ఇసారన్నమాట. 
ఆ శక్తిని ఇచ్చేవరకు ౩ చెయ్యి. భగవాన్‌ అట్లానే ఇచ్చేవాడుట. షౌ ఆ 
శక్తుల నిచ్చి ఎట్లాంటి పుస్తకాలు రాయించిందో చూడు. 


ఈశ్వరాశిర్వాదాలతో 
చలం 


తేది : 10-1-1976 

చంద్రశేఖరి, 
నీ ఉత్తరం చాలా వుత్తేజకరంగా వుంది. నువ్వు ఏమీ సంశయించకు. 
వెనకాడకు. నీచేత ఓ గొప్ప పని చేయించ తలుచుకున్నారు ఈశ్వరుడు (౮.6). 
నువ్వల్లా వో 1౧960౧0601 గా వుంటే చాలు. షౌ నీకీ 9508099100 ఇస్తోంది. 


“'నువ్వల్లా ఆయన్ని ఆ ౧౦౦౮ లో పెట్టి ఆయన ముందు 1206 పెట్టి [60010 
చేయడం అది ఏ భాషలో ఐనా. ముఖ్యమైన పని". 


ఆ రికార్డు తయారైతే తక్కిన సంగతులు యోచించుకోవచ్చు. నా 1062 


విమిటంటే ‘day 10 day with Bhagawan’ 'పరమహంస దినచర్య) 'M' 
రికార్డు చేసినట్లు అక్కడ విం జరుగుతున్నది నువ్వు రికార్డు చేయడం 6ఇ/ 
after day. ఇది కష్టతరమైన పనే. నేను ఇట్లాంటిది చేయాలి శీ రమణస్థాన్‌లో 
అని ప్రయత్నించాను. కానీ నాకు సాధ్యం కాలేదు. ఇట్లాంటి పనులు పైనించి 
orders వొస్తే గాని నా బోటి నీ బోటీ సాధారణ మానవులకి సాధ్యమయ్యే 
పనులు కావు. సరే, వీటిలో గొప్ప [66+ ఏమిటంటే ఇవి మన చేతిలో లేని 
పనులు కాబట్టి మనం వేయకపోతిమే అనే regret వుండదు. 


U.G చెప్పిన 1116 బావుంది చాలా. ఆయన తల్బుకున్నారంటే కాని 
పని విది? |feel we are at the brink of exciting times. కానీండి. మీ 
వెంట మేమూ గంతులు వేస్తూ వుంటాం ఇక్కడి నించి. 


౧5. అక్కడ నీవు చేయవలసిన పని పూర్తి కాగానే దాంతో నిన్నిక్కడికి 
రమ్మంది షా. అన్నివిధాలా నీకు తన 9560001 వుంటుందని చెప్పింది షా. 
షా వెనుక చలం వున్నాడు. 


ఈశ్వరాశిర్వాదాలతో 
చలం 


తేది : 93-10-1973 
చంద్రశేఖరి, 


౮.1 తో ఉన్న ఉతాహమన్నా కనబడటం లేదు నీ ఉత్తరాలలో. 
ఆయనకి జబ్బుగా వుండడంవలనా? సంతోషంగా వుండడం లేదా ఆయన? 
వైద్యాలన్నీ ఐపోయి ఆయన వొళ్ళు ఇంకా భావుండకపోతే నా పిచ్చి వైద్యానికి 
కూడా ty చేయమని చెప్పకూడదూ? 

ఆయన 'చలం' పుస్తకం చదువుతున్నారా? నువ్వు చదివి వినిపిస్తున్నావా? 
ఆయన దృష్టి పడవలసినంత అర్హత వుందా ఆ పుస్తకానికి గాని, ఆ జీవితానికి 
గాని? ఆయన 00౧౧60 వినే అద్భష్టం నాకు లేకపోయింది. ఆయన్ని 
చూడాలని చాలా వుంది. సరేలే. టైం రానీ. 


ఈశ్యరాశీర్యాదాలతో 
చలం 


తేది : 6-19-1973 
చంద్రశేఖరి, 


యూజీకి రమణస్ట్థాన్‌ సంగతి ఏం తెలుస్తుంది? నువ్విచ్చిన గొప్ప రిపోర్టే 
కదా ఆయనకి ఆధారం. ఆయన రమణస్తాన్ని అంత గొప్పగా 
మెచ్చుకుంటున్నారంటే నాకెంతో గర్వంగా వుంది. ఇదంతా షా నిర్మాణమనుకో. 
అయినా, నాకు కూడా | ౧42/6 not lived in vain అనిపిస్తోంది. 


తేది : 14-19-1973 
చంద్రశేఖరి, 


“యూజీకి మా బోటి వాళ్ళందర్నీ [9101 చేయడం కన్నా వం పని 
వుంది? అందుకే కదా ఈ లోకంలోకి వొచ్చింది.” 


తేది : 1-11-1973 
చంద్రశేఖరి, 


నీ ఉత్తరం జీవితం మీద ఉత్సాహం అప్పడే పోవడమేమిటి? ఈ నాటికీ 
నేను అన్ని planes లోనూ thr జెతోనే వున్నాను. నువ్వూ జెతావు. ౮.6. 
దగ్గర వుండగా thrills కి విం తక్కువ? 


అవును. చివర్తో “౮. క్షమించండి” అని రాశాను. ౮. జీవితం 
మొదట్లో నువ్వు 'మోక్షము కలదా భువిలో' అని రాశావు చూడు. ఆయన మోక్షమే 
లేదంటూంటే, నేనేదో మోక్షం ఉందని రాస్తున్నాను. దానికి "క్షమించండి ౮.6౮ 
అన్నాను. దాంట్లో మీకు కనబడ్డ అర్ధంలో కూడా గొప్ప అర్ధం వుంది. 


ఈ అర్థం చూడు పోనీ. ఈశ్వరుడు ప్రపంచంలో బంధథితుడైనాడు. ఆ 
బంధ విముక్తి ఐతేనే గాని ఈశ్వరుడికి మోక్షం లేదు. ఆ బంధ విముక్తి కోసమే 
జీవాత్మ ప్రతి జీవిలోని ఆత్మ అట్లా కొట్టుకుంటూ వుంటుంది. 


అవును. ఏ వైద్యమూ ౮.G ని {rt వేయలేదని మాకు తెలుసు. కాని 
కొన్ని వైద్యాలకి 540౧11 అవుతున్నారని తెలిసింతరవాతే ఆ వుత్తరం రాశాను. 
ఆయన్ని కుదర్శలీకపోయినా ఆయన్ని 1621 చేసే భాగ్యం కొందరికి ఇస్తున్నారు. 


ఆ వైద్యుల ॥5t లో మమ్మల్ని కూడా చేర్చుకోరాదా? అని రాశా! 


సరే. అందర్నీ తన మీద eXpPperiment చేసుకోనిస్తున్నారు కదా. 
మమ్మల్ని కూడా చేసుకోనియరాదా? అని అడుగుతున్నా. 


ఈశ్యరాశీర్యాదాలతో 
వలం 


తేది : 5-6-1975 
చంద్రశేఖరి, 
ఎన్నాళ్ళకో నీ నుంచి హృదయపూర్వకమైన ఉత్తరం. 


నా ఉత్తరమో, సుగుణ జబ్బో నీ జీవితాన్ని పర్యాలోవనలో పడేసింది. 
నీవంటి ఉత్తముడి జీవితంలో అట్లాంటి పర్యాలోచనలు అనేకసార్లు రాక తప్పవు. 
నేను వెళ్ళిపోతున్నాను. ఆ లోకపు పరిస్థితులు నాకు తెలియవు. వీలుంటే 
అప్పుడప్పుడు నిన్ను చూస్తూనే వుంటాను....... 


a యూజీ నిన్నెన్నటికీ వొదలరు. నాకెక్కడ దొరికావు బాబూ. నన్ను 
వొదులు అన్నా వొదలరు. అదృష్టవంతుడివి. 


ఈశ్వరాశీర్యాదాలతో 
చలం 
(ప్రముఖ రచయిత చలం శీ కొర్లిమర్ల చంద్రశేఖర్‌ గారికి వ్రాసిన ఉత్తరాల నించి) 


పః ఫ్లో 


నీ స్వంత మార్గాన్ని 
కనుక్కోగలవు. " 


